హృదయ పద్యం 


నన న 


డె, బాప్రురెడ్డి 


జూబిలీ పబ్లికేషన్స్‌ 


హైదరాబాద్‌ 


HRIDAYA PADYAM 

(Collection of Metrical Verses in Telugu) 
by 

Dr. J. Bapu Reddy 


Second Edition : 2003 


© Author 


Price: Rs. 100/- 
US $10 


Copies available at: 

Visalandhra Publishers 

4-1-435, Bank Street, Vignan Bhavan 
Hyderabad and Branches 


Published by : 

Jubilee Publications 

Plot 10, Road 5 

Jubilee Hills 

Hyderabad - 500 033 A.P. - INDIA 


Designed & Printed at : 

Vipla Computer Services 
{Designer & Mulii Colour Offset Printers) 
Nallakunta, Hyderabad - 500 044. 
Ph. : 2767 6910 


కృతి తొలిప్రతి సమర్పణం 





శ్రీమతి లీలారెడ్డి - శ్రీ కొరుపోలు లక్ష్మారెడ్డి 
అన్యోన్య పుణ్యదంపతులకు 
స్నేహోపాయనంగా 'హృదయపద్యంి కృతి తొలిప్రతి సమర్పితం. 


తెలంగాణా గడ్డమీద రైతుబిడ్డలుగా పుట్టిన ఈ తేజోమూర్తులు 

తమ ప్రతిభాపాటవాలతో, సుగుణ సంపదలతో, శక్తి సామార్థ్యాలతో, 
దేశభక్తి, దైవభక్తి ప్రపత్తులతో, సమాజసేవ చేస్తున్న కర్మయోగులు. 

అంతర్జాతీయ లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థకు చెందిన 

లా థి 
హైదరాబాదు (తూర్పు) క్లబ్‌లో ప్రముఖ సభ్యులుగా, 

పేరొందిన “అశోకా బిల్డర్స్‌" గృహ నిర్మాణ సంస్థ భాగస్వామ్యులుగా 

వీరు అందిస్తున్న ధార్మిక, సాంస్కృతిక సేవలకు 

'ప్రశంసాపూర్వకంగా పట్టిన అక్షరాంజలి ఇది. 


- జ బాపురెడ్డి 


పద్యకవితావసంతుడు : బాపురెడ్డి 


- శేషేంద్ర 
మిత్రుడు శ్రీ బాపురెడ్డి తెలుగులో వరిష్టకవి; వర్తమానాంధ్రకవుల్లో అతిరథ 
మహారథుల శ్రేణికి చెందినవాడు. ప్రసిద్ధ అధునిక కవులందరూ ఎలా పవిత్ర 
పద్యగర్భంలో నుంచి ఉదయించారో, అలాగే బాపురెడ్డి కూడా. ఆయన పద్యకళలో 
సిద్దహస్తుడు. ప్రస్తుతం నేను ఆస్వాదించి ఆనందించిన ఆయన కవితాసంగ్రహం 
“హృదయ పద్యం నామాటకు సాక్షం చెపుతుంది. 
“మామిడి పూచినట్లు మధుమాసము హాసము చేసినట్లుగా 
నా మదియే నవప్రణవ నాదసిక మ్మయి మోగినట్లు తే 
జోమయ కాలచక్ర పరిచుంబిత దిక్తటమట్లు కోరి నే 
నే మరుజన్మమెత్తినటు లీ యువవర్షము దర్శన మ్మిడెన్‌” 
(యువవర్షదర్శనం) 


“తెల్లని వేపపూవొగరు తీరిన మామిడికాయ బెల్లమున్‌ 
చల్లని నీటి కల్సిన రసమ్మును దొన్నెల నిండ త్రాగి మ 
త్తిల్లిన నామనంబు అరుదెంచిన కొత్త ఉగాదులందు రా 
గిల్లెను, వాడిపోని వనగీతిక మై స్వరసప్తశైలమై" 
(యువ దర్శనం.) 


బాపురెడ్డి ఆధునిక యుగీనకవి అయినప్పటికీ దేశకాల తత్తజ్ఞత, 
సదసద్వివేకము, కావ్యకళావేతృత సమిచీనంగా ఉన్న విలక్షణ కవి. మాతృగర్భమైన 
గతకాలాన్ని కొందరు అవివేకులు గర్హించినట్లు బాపురెడ్డి గర్హించడు. మనముందు 
_ ముళ్ళలో రాళ్ళలో నడిచి తమ రక్తసిక్త పాదాలతో. మనం సుఖంగా నడవడానికి, 
దారి చేసిన మన పూర్వజులైన మార్గకర్తలకు ఆయన నమస్కరిస్తాడు. 


“పద్యపు కాలుచేతులను పాశవికమ్ముగ త్రుంచి నట్టి ద్వే 
షోద్యమకర్తలందరు మహోజ్వల ఛందము విందు సేయు స 

ద్విద్యను తూలనాడి వెలసిన దుర్మతులంద రిష్ట, న 

పద్య సరస్వతీ చరణ పద్మములం గని మోకరిల్లరే” (సాహితీవిశ్వనాథుడు) 


[11 


అని కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారిని ప్రస్తుతించాడు. 
సత్యనిష్టుడు. ద్రష్ట్రత్వమూర్తి ఆయన మహాకవి జాషువాను గూర్చి శ్రీ బాపురెడ్డి 
ఇలా వర్ణించాడు. “ప్రవిమల గుణసాగరుడవు, నవకవితా పద్య పద్మ నాభుడవు 
ప్రజా, కవి శబ్ద రసాకృతుడవు, శివసుందర సత్యభావ శిల్సివి నీవే” - (జాషువా 
పీడిత జనవాసవా.) - దిగంత వ్యాప్త యశశ్చంద్రి కల్లో సుస్నాతులైన శ్రీ తిరుపతి 
వేంకటేశ్వర కవులను తన పద్య రత్నాలతో అర్పించాడు. అలాగే భావకవిత్వ 
యుగకర్త శ్రీరాయషప్రోలు సుబ్బారావుగారి తర్వాత ఆ యుగకవుల్లో ద్వితీయ 
స్థానం అలంకరించిన శ్రీ దువ్వూరి రామిరెడ్డిగార్ని గురించి “నెల్లూరు 
మండలమ్మున, పల్లియ చిరునవ్వులోన ప్రభవించియు సంపుల్లాత్మకచేతనత 
వర్ధిల్లిన దువ్వూరి రామరెడ్డికవీంద్రా” “అన్నా నీకవితాకళాహృదయ భావావేశమున్‌... 
ఎన్నో భాషలు నేర్చినావు నవ సాహిత్య ప్రపంచమ్ములో కన్నీటిన్‌ భరియించి నీ 
తెలుగు మాగాణాల విజ్ఞాన సంపన్నంబైన అపూర్వకావ్యనిధులన్‌ పండించి నావో 
కవి!” పూర్వజులు పథికృతు లైన మహానుభావులను స్మరించే ఈ అమూల్య 
సంస్కారాన్ని మనకు ప్రసాదించిన బుక్కు ఎమంటుందో చూడండి, “ఇదం 
నమ బుషిభ్యః పూర్వజేభ్యః పూర్వేభః పధికృద్భ్యః" - ఈ బుగ్వాహినీ జలాల్లో 
స్నానమాడి పునీతుడైన కవి శ్రీ బాపురెడ్డి. 

కవికి అమూల్య మూలపదార్థమైన అనుభూతిని, శ్రీ బాపురెడ్డి దేశవిదేశాల్లో 
విసృతంగా పర్యటించి, అపారంగా ఆర్జించాడు. కవి ఎన్నిదెశాలు తిరిగితే ఎందరు 
ఉత్కృష్ట మానవులతో సంపర్కం సంపాదిస్తే, ఆయన వాక్కు అంత గంభీరమైన 
సముద్రంలా రూపొందుతుంది. కనకనే, “యస్తు పర్యటతే దేశాన్‌ యస్తు సేవేత 
పండితాన్‌, తస్య విస్తారితాబుద్ధి: తైలబిందురివాంభసి , అని ప్రాచీను లన్నారు. 
శ్రీ బాపురెడ్డి థాయిలెండ్‌ వెళ్ళినప్పుడు అక్కడి నూతన వాయు లహరులు శరీరాన్ని 
కోమలంగా స్పృశిస్తూ ఉండగా వికసిత హృదయారవిందుడై ఇలా చెప్పాడు, 


“పిలిచెను థాయిలెండు నను (్రేముడి, వేల వసంత గంధముల్‌ 
చిలికిను నా విముగ్ధ నవచేతముపై అనుభూతి గీతికా 

కలిత తరంగ “ఛావొప్రియ” కావ్య విపంచిక మీటి పాడె, నే 
వలచిన న్వప్పలోకములు వాసితమైన ధరిత్రి జూచితిన్‌” 


“కటి కౌపీనము దాల్చి జీవన లసధ్గంగా తరంగాలపై 

నటన మ్మాడితి సర్వశాస్త్రవరవీణా వైణిక స్వామినై 

స్ఫుటశ్ళంగార విలాన రాగరచనా పూర్ణాభిరాముండనై 

“పటయాబీచి' కవోష్టకౌముదుల గోపాలుండవై పోయితిన్‌” - 

(ధాయిలెండు కలల చెండు) 

“హృదయపద్యం అనే ఈ కృతి మణిమాణిక్యాలాంటి పద్యాలతో 
జాజ్వల్యమానమైన ఒక పెద్దగని. బాపురెడ్డి సాహిత్య భాషలో నుంచి 
పరిమళభరితమైన శబ్దాన్ని ఎరుకోవడంలో గొప్ప ప్రవీణుడు. ఆశబ్దాలు 
“మృదూని కుసుమాదిపి” వాటిని పద్యపాదాలుగా అల్లిశ్రోతను సమ్మోహితుడ్ని 
చేయటంలో అద్వితీయ ఇంద్రజాలికుడు. ఆయన సమానం మేఘంమీద 
ఛళ్ళున విరిసే విద్యుల్లతలా ఉంటుంది. బాపురెడ్డి త సుమారు నలభై ఎళ్ళ 
కావ్య యాత్రలో అనేక వచన కవితా సంకలనాలు ప్రచురించాడు. కీర్తి 
ఆర్జించాడు. బహుళః బాపురెడ్డిని వద్యకవిగా చాలామంది ఎరగరు. కానీ 
ఆయన పద్యంలో గాండీవి, వచనంలో వసంతకోకిల. 


శ్రీ బాపురెడ్డి తెలుగు సాహిత్యంలో వరణీయ కవుల్లో గణనీయుడు 
స్మరణీయుడు అని నిరాఘాటంగా చెప్పవచ్చును. శుభం భూయాల్‌. 


జ్ఞాన్‌ బాగ్‌ 
హైదరాబాదు డాక్టర్‌ గుంటూరు శేషేందళర్య 


బాపురెడ్డి - భావవాదం - భౌతికవాదం 


బాపురెడ్డి అంతర్జాతీయకవి. ఈ మాట అలవోకగా అన్నదికాదు. అతడు 
36 దేశాల్లో వర్యటించాడు. అంతకంటే ఎక్కువ నంన్కృతులతో 
పరిచయమేర్పరచుకొన్నాడు. ఆయా భాషా సాహితీకారులతో స్నేహం చేశాడు. 
వారి కవితలలో కొన్నింటిని తెలుగులోకి తెచ్చాడు. తన కవితలు కొన్నింటిని 
ప్రపంచ బాషల్లోకి అనువదింపబడే స్థాయికి ఎదిగాడు. తన పుస్తకాలు కొన్నింటిని 
విదేశాల్లో ఆవిష్కరించాడు. కొందరు విదేశీయులకు అంకితమిచ్చాడు. ఇంగ్లీషులో 
కవిత్వం ప్రకటించాడు. 


ఇల్లు వదలిపెట్టి బయటకు తొంగిచూడని తెలుగు కవిత్వానికి 
ఇలాతలతత్వం నేర్చిన కవి బాపురెడ్డి, అందకని ఆయన తెలుగు కవె కాదు, 
భారతీయకవేకాదు, అంతర్జాతీయ కవి. 


బాపురెడ్డి విలక్షణమైన కవి. ఆయన ఎంత విపులంగా అంతర్జాతీయ 
వర్యటనలు చేశారో, అంతవిస్తారంగానూ కలం సాగించాడు. 
ప్రధానకవిత్వరూపాలైన పద్యం, గేయం, వచనకవిత - మూడింటిలోనూ విశేషకృషి 
చేశాడు. 


పద్యకవులకు, వచన కవిత వంటపట్టదు. వచన కవులకు పద్యం వాసన 
గిట్టదు. ఈ రెండు కవితలకు వాహికగాసాగిన మాత్రాఛందోబద్ధమైన గేయం 
కాలవరీక్షలో అనాదరానికి గురి అయింది. ఈ నేపథ్యంలో బాపురెడ్డిని 
సమన్వయకవిగా సంభావించవచ్చు. ఆయన ఎకవితా రూపాన్నీ నిరాదరించలేదు. 
పట్టిన ప్రతి కవితారూపంలోనూ, పచ్చి పసుపులు పండించారు. అచ్చపు వెన్నెలలు 
కాయించారు. 


పద్యరచనలో ప్రతిభగల లేఖిని రెడ్డిగారిది అనడానికి ఒక మచ్చుతునక 
“మామిడి వూచినట్లు మధు 

మాసము వోసము బేనినట్టుగా 
నామదియే నవ ప్రణవ 

నాదవికమ్మయి మోగినట్లు, తే 


vi 


జోమయ కాలచక్ర పరి 
చుంబిత దిక్తటమట్లు, తోరినే 
నే మరుజన్మమెత్తినటు 
లీ యువవర్షము దర్భనమ్మిడెన్‌ 


చక్కని ధారతో చిక్కని శైలితో పంటకాలువ లాగా ప్రవహించగల 
సంయమనంతో ఆయన పద్యాలు సాహితీ లోకాన్ని అలరించాయి. “పద్యానికి 
ప్రమాదంలేదు - పద్యం పాతబడలేదు అనే భరోసాను పద్యప్రియులకు 
కలిగించాయి. 


మాత్రాఛందంలో మహత్తరమైన వీణలు మోగించిన మన కవితా వైణికుల్లో 
బాపురెడ్డిగారిది చెరగని స్థానం. 


తెలుగులో సినారె మాత్రాచంధో సుందరిని కొత్త గంధాల అందాలతో 
అలంకరించాడు. కాళోజీ మాత్రా ఛందస్సులతో సత్యపద యాత్రల్ని తీవ్రపధాల్లో 
గానం చేశారు. మల్లారెడ్డి పిడుక్కూ బియ్యానికి మాత్రలనే మందుగా వాడాడు. 
దేవీ ప్రియ ఆ ఛందానికి స్టేవర్‌ తెచ్చాడు. ఈనుని దయానంద కావ్యాలనే 
కదలించాడు. బాపురెడ్డి గేయాలదారుల్లో పుప్పొడిని గుప్పెళ్ళతో వెదజల్ల్థాడు. 

ఆయన గేయకవితలు రాశారు. కావ్యాలు పాడారు. గేయనాటికలు ఆడారు. 
శరత్కాలాన్ని భూమాతకట్టుకొన్న వెన్నెలచీర అంటూ ఆయన ఆమధ్య 
దూరదర్శన్‌లో ప్రసారంలో చేసిన 'బుతురాగం'లోని పాట పలువురు సాహితీ 
ప్రియలను ఆశ్చర్యంతో అబ్బురంతో కనుబొమ్మలెత్తి మెచ్చుకొనెట్లు చేసింది. 

నీవొక వఐిబిత్ర బాలవు 

నీవొక వివ్హవ జ్యాలవు 

అంటూ మాత్రా బద్ధమైన నినాదాలతో పరఠితగుండెల్లోకి జొరబడగల 
బాపురెడ్డిని గూర్చి భీమన్న 

బావురెడ్డీ ప్రణయం 

(ప్రణవ నినాదం 

బావురెడ్డి ప్రణవం 

ప్రణయ వినోదం - అంటాడు 


Vii 


ఇవి తమాషాకు చెప్పిన మాటలు కావు. బాపురెడ్డి ప్రణయంలో ప్రణవం 
ప్రణవంలో ప్రణయం వుంటాయంటే- ఆయన భావనలో ఫిలాసఫీ, పిలాసఫీలో 
బావుకత ఉంటాయని అర్దం. ఫిలాసాఫికల్‌ టచ్‌ లేని కవిత్వం ఈనాడు పరిణతి 
చెందిన బాపురెడ్డి కవిత్వం నుండి ఊహించలేం. 


వచనకవిత్వం చెప్పడంలో బాపురెడ్డి గారిదొక ప్రత్యేకమైన ముద్ర. అలాగే 
కవిత్వం చదవడంలో కూడా ఆయనదొక ప్రత్యేకవైఖరి. 

గుండెల్లోంచి కవిత్వం సృజన చేసినట్లే - గుండెల్లోంచి కవిత్వం పఠనం 
సలిపే బాపురెడ్డి ఎకవిసమ్మేళనంలో పాల్గొన్నా - అక్కడ అతడేడ హైలైట్‌. 


బాపురెడ్డికి ప్రాచీన ఛందాల మోద ఉన్న అధికారం ఆయన వచన గేయాల 
మోద ప్రభావం చూపుతుంది. మోడరన్‌, పోస్టు మోడరన్‌ అభివ్యక్తీకరణల మోద 
బాపురెడ్డికి ఆసక్తిలేదు. ఆయన పద్యాన్నీ గేయంలా రాయగలడు. వచన కవితనూ 
గేయంగా రాయగలడు. అది బాపురెడ్డి కవితావైభవానికి విజయమైనా, 
అపజయమైనా అనివార్యమైన దారి వారిది. 


(ప్రేమను మించిన ధర్మంలేదు 
నమతలను మించిన నత్యంలేదు 
సామరస్యాన్ది మించిన సౌందర్యంలేదు న 


ఇక కవితా విషయ బాహుళ్యం వైపు వస్తే - అవనీ ఆకాశాల మధ్య ఆత్మ 
అంతరాత్మల మధ్య ప్రణయం మధ్య, ప్రణవంమధ్య, ప్రళయంమధ్య - తుపాను 
మధ్య, తుషారం మధ్య వెన్నెలమధ్య, విరహం మధ్య, అనురాగం మధ్య, 
దేశభక్తిమధ్య, దేశప్రగతిమధ్య లుప్తమైపోతున్న విలువల మధ్య, మానవతమధ్య 
- రవికానని చోటుల్లో కూడా ఈ కవి కలం, గవేషణ సల్పింది. అర్హులను 
ఆరవోసింది. అందాలను కుప్పవోసింది 

ఈ కవిది సంప్రదాయబంధంవున్న ఆధునిక తత్వం. ఆధునికతాగంధం 
ఉన్న సంప్రదాయ సత్వం. 

ఇవాళ తెలుగు కవుల్లో ఈ కవి చేసినంత పర్యటన ఏకవీచేయలేదు. ఈ 
కవి రాసినంతవైవిధ్యభరితమైన కవనం ఏకవీరాయలేదు. ఈ కవిపాల్గొన్నన్ని సభల్లో 
ఎకవీ పాల్గొనలేదు. ఇది ఈ కవి విరాడ్రూపం. 


Vit 


ఒక్కోసారి ఫక్తు భావకవిగా బావుటాలెత్తే ఈ కవి - మరోసారి ప్రగతిశీల 
అభ్యుదయకవిగా ఆకాశపు అంచులు చూస్తాడు. మరోసారి విప్లవ విహోయసంలో 
నిలబడి వీణలు వాయిస్తాడు. 


బాపురెడ్డి తాను భావభౌతిక వాదినని చెప్పుకున్నారు. నిబద్ధ ద (ee 
రాజకీయ పరంగాకాక - జీవన విధానం మోద ఉండాలని చాట్‌ చెప్పాడు. 
సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకీ స్పందించాడు. సాంప్రదాయ 
మోగడలను పఠితల నాలుకలకు అందించాడు. 

భావ భౌతిక వాదమంటే ఏమిటో బాపురెడ్డి మాటల్లోనే చూద్దాం ! 

ఆత్మ జ్ఞానానికీ 

ఆవలిగట్టు దేవుడు 

వదార్హ జ్ఞానానికి 

ఆఖిరిమెట్టు అనంతత్తం 

అంతర్ముఖంగా యోగమారం 

అన్వేషిన్తున్సది దైవత్వాన్ని 

బహిర్ముఖంగా ప్రయోగమార్గం 

శోధిన్తున్సుది అనంతతత్వాన్సి 

రెండు మార్గాల నంగమం 

నామనోమండలం 


ఇలా భావవాద భౌతికవాద సమ్మేళనంలో ఆనంద బ్రహ్మను దర్శించాలనేది 
భావ భౌతికవాదం. 


బాపురెడ్డి ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ప్రా॥ జి.వి. సుబ్రహ్మణ్యంగారు 
విపులంగా చర్చించారు. ఆమోదయోగ్యమైన బాపురెడ్డిగారి యీ సిద్ధాంతం కవిత్వ 
వికాసంలో కొత్తవాకిళ్ళు తెరుస్తుంది. 


వర్తమానంలో జీవిన్తూ, వర్తమానాన్నే కాకుండా గతాన్ని ఆగతాన్ని 
సంభావిస్తున్న గొప్ప విజన్‌గల కవి బాపురెడ్డి. బహుముఖంగా విస్తరించిన అతా 
ప్రతిభ యువకవులకు ఆదర్శం కావాలి. 


(* తెలుగువిద్యార్ధి ట్‌ సౌజన్యంతో) 
- డా॥ నాగభైరవ కోటేళ్ళురరావు (ఒంగోలు) 


Ix 


పద్యానికి ప్రమాదం లేదు 


“పద్యానికి ప్రమాదం లేదు” అని నేనేనాడో అన్నమాట మళ్లీ ఈనాడు 
అంటున్నాను. 


“పద్యం అనగానే పాతచింతకాయ పచ్చడి అని ఈసడించేవారు 
'గద్యకవితోద్యమ మానస పుత్రులు. పద్యం పాదాలు విరగగొట్టటమే, గేయం 
గుండెను గాయపరచడమే, వచనకవితా వైశిష్ట్య మని ప్రకటించుకున్నారు కొందరు 
కవులు. పద్యాన్ని పరిహరించటమే పరిహసించటమే అభ్యుదయశీల మని 
అపోహపడ్డ అమాయకు లెందరో! అయినా పద్యానికి వేయేళ్ళచరిత్ర ఉంది. 
భిన్న భిన్న భావాలను, చిత్ర చిత్ర శిల్పాలను, అనేకానేక ఛందాలను 
సంతరించుకున్న సజీవవేణి పద్యవాణి. పండిత పామరుల నాలుకలపై, పల్లెల 
పట్టణాల వేదికలపై అకాండలాస్యం చేస్తూనే ఉన్న అసమానశక్తి శెలూష పద్యం. 


అందుకే గేయాన్ని శ్రవణపేయంగా, వచనకవితను నిసర్గలయాత్మకంగా 
పలికించిన నేను పద్యాన్ని కూడా హృద్యంగా పలికించాలనే ప్రయత్నిస్తూ వచ్చాను. 
ప్రణయ, ప్రగతి, ప్రణవోన్ముఖంగా సాగిపోయే నా భావధారలు- త్రయీనాదాలు. 
నాపద్య గేయ గద్య కవితల్లో నిష్పక్షపాతంగా నినదిస్తూనే ఉన్నాయి. భావశక్తికి, 
రసాభివ్యక్తికి అడ్డు వచ్చేది ప్రతిభాపాండిత్యాలరాహిత్యమే కాని పద్య గేయాది 
ప్రక్రియలు కాదు. సృజనాత్మకత, కళాత్మకత అభ్యుదయశీలత కవితకు గీటురాయ 
అవుతుంది కాని ఛందో రూపము కాదు. పైగా, పద్యం తెలుగువారికి సంక్రమించిన 
ప్రత్యేకమైన వారసత్వం. నిజానికి పద్యఛందస్సులో కొంత ప్రవేశం ఉన్నవారే 
గేయాన్ని, వచన కవితను శక్తిమంతంగా వ్యక్తీకరించగలరని నా విశ్వాసం. శ్రీశ్రీ, 
భీమన్న, దాశరథి, శేషేంద్రశర్మ కరుణశ్రీ, నారాయణరెడ్డి వంటి అధునికులైన 
తెలుగు మహాకవులందరూ పద్యరచనా ప్రవీణులైనవారే. నన్నయనుండి నావరకు 
వన్నైలు దిద్దుకుంటున్న పద్యానికి ప్రమాదం లేదని ప్రకటిస్తున్నాను.” 

ఈ 'హృదయపద్యం” తొలిముద్రణ అ(స్టేలియాలోని “తెలుగు పలుకు” 
దశాబ్ది ఉత్సవాల వేదిక మీద ఆవిష్కరించి, అక్కడి తెలుగు వారికి 
'స్నేహాోపాయనంగా అంకితం చేయడం జరిగింది. నన్ను ప్రేమతో ఆహ్వానించి, 


నాకు ఆ అవకాశం కల్పించినందుకు ప్రవాసాంధ్రసోదరీసోదరులకు ముఖ్యంగా 
“తెలుగు పలుకు పత్రికా సంపాదకులు శ్రీ టి. నారాయణరెడ్డి గారికి ఈ 
సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


ఈ కావ్యసంపుటిని నిసర్గ నిశిత దృష్టితో పరిశీలించి పీఠిక వ్రాసిన 
విశ్వవిఖ్యాత దార్శనికుడు, సృజనాత్మక కవితా మార్గదర్శి, సత్యనిష్టగల 
విమర్శకాగ్రేసరులు మహాకవి డా॥ గుంటూరు శేషేంద్రశర్మగారికి నా 
హృదయపూర్వక కృతజ్ఞతలు. పద్యవిద్యా మర్మజ్ఞులైన శర్మగారు సహృదయ తతో 
చేసిన నా పద్య చేతన అనుశీలన నాకెంతో ఆనందం సంతృప్తి కలిగించింది. 
ఆయన వ్రాసిన విలువైన మాటలు నా సాహిత్య పురోగతికి రాచబాటలు 
కాగలవని విశ్వసిస్తున్నాను. 

నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూ స్నేహశీలతో నా అభ్యుదయాన్ని కోరే 
ఆత్మీయులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ అధ్యక్షులు, 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారికి, నా ఆత్మదఘ్నమైన కృతజ్ఞతలు. 
పుంభావ సరస్వతిగా కీర్తింపబడుతున్న కవి, రచయిత, తెలుగు సాహిత్య 
విమర్శన రథ సారథి ఆయన. 

ఒంగోలు సీమలో పుట్టి, ఒక మహాకవిగా, వక్తగా, పరిశోధకుడగా 
మిన్నంట ఎదిగి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న డా. నాగఖైరవి 
కోటేశ్వరరావు గారు నా నిత్య శ్రేయోభిలాషులు. సంస్కృత మహాభారతాన్ని 
అనువదించిన తెలుగు కవిత్రయంలో ఒకడై కీలక పాత్ర వహించిన ఎజ్జన 
పుట్టిన గడ్డమీదనే పుట్టారు ఆయన. నా సాహిత్య యాత్ర గురించి తెలుగు 
విద్యార్థిలో ఆయన వ్రాసిన స్ఫూర్తిదాయక వ్యాసం ఇందులో చేర్చినందుకు, 
ప్రచురణ కర్తలకు నా కృతజ్ఞతలు. డా. కోటేశ్వరరావు గారికి శతకోటి 
నమస్కృతులు తప్ప నెనేవిధంగానూ కృతజ్ఞతలు చెప్పుకోలేను. 

ఈ కృతి తొలి ప్రతిని స్వీకరించడానికి అంగీకరించిన అప్తమిత్రులు, 
విద్యా విజ్ఞాన సంపన్నులు, సంఘసేవాతత్పరులు 1Li0ne55 శ్రీమతి లీలారెడ్డి 
- Lion శ్రీ కొరుపోలు లక్ష్మారెడ్డి ఆదర్శ దంపతులకు నా కృతజ్ఞతాంజలి. 
తమ కుటుంబ బాధ్యతలను ఎ మాత్రం విస్మరించకుండా సమాజసేవ 


Xi 


చేస్తున్న ఈ కర్మయోగులు ప్రశంననీయులు. వారితో ఏర్పడ్డ ఈ సాహితీ 
బాంధవ్యానికి నేను, నా కుటుంబసభ్యులందరూ ఆనంద పులకితులమైనాము. 
ఈ శుభసందర్భంలో నా సాహిత్యయాత్రకు దోహదం చేస్తున్న మిత్రుల్ని, 
శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఆత్మీయులు శ్రీమతి 
పి. సూర్య - శ్రీ పి.సుదర్శన్‌రెడ్డి దంపతులకు మా అభివాదాలు. శ్రీమతి 
జయశ్రీ - శ్రీ పి, మహేందర్‌ రెడ్డి దంపతులకు, శ్రీమతి పి. కీర్తి - శ్రీ పి. 
రజితరెడ్డి యువదంపతులకు కూడా మా ప్రశంసాపూర్వక శుభాకాంక్షలు 
తెలియజేస్తున్నాము. వీరందరికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు . 
ప్రసాదించుగాక అని ప్రార్థిన్తున్నాము. 


నా కవితారాధనకు నిరంతరం దోహదం చేస్తున్న నా ప్రియసతి 
రాజేశ్వరికి, కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. 

పుస్తకాన్ని ముచ్చటగా ముస్తాబు చేసిన విష్ణ కంప్యూటర్‌ సర్వీసెస్‌ 
వారికి ముఖ్యంగా శ్రీ విజయసేనారెడ్డి గారికి, నా ప్రశంసాపూర్వక దన్యవాదాలు. 


- బావురెడ్డీ 


బాపురెడ్డి గారి మరికొన్ని రచనలు 


బాపురెడ్డి గేయ నాటికలు 
శ్రీకార శిఖరం (గేయ నంవుటి) 
నా దేశం నవ్వుతూంది (గేయ నంవుటి) 
(ప్రేమారామం (గేయ నంవుటి) 
మనసులోని మాట (వ్యాన సంవుటి) 
ప్రణవ ప్రణయం (వచన కవిత) 
మన చేతుల్లోనే ఉంది (వచన కవితలు) 
రంగు రంగుల చీకట్లు (వచన కవిత) 
వాడిపోని వసంతాలు 
కాలం మాయాజాలం (వచన కవిత 
బాపురెడ్డి భావగీతాలు (గేయ సంవుటి) 
సౌదామినీ కవితలు 
ఆత్మీయరాగాలు 
జీవనశ్రుతులు (వద్య కవిత) 
ఆటపాటలు (గేయ నంవుటి) 
అక్షరానుభూతులు (వచన కవిత 
పద్యాల పల్లకి 
నవగీత నాట్యం 

అంగ్ల కవితలు 
In Quest of Harmony 
Longing for Life 
Urn of Love 
Loving is Living 
Anatomy of Time 
Verities and Visions 


Xiii 


విషయసూచిక 


యువ వర్ష దర్శనం 
రసికోదయం 
పద్య ప్రశస్తి 


సాహితీ విశ్వనాథుడు 

కవి కొంచనిచో.. 
భూగండం 

శిలాక్షరి 

సీతావియోగి 

థాయిలాండు కలల చెండు 
కోటిరత్నాలవీణ 
రాగభగవతీ! 

సత్యసారథి 

(ప్రజాస్వామ్య జాతకం 
అవధాన కవితా హంస 
కళాతృష్ట 

జాషువా! పీడిత జనవాసవా! 
(శ్రామిక విజయం 


ఆత శైతుతి 


10 
14 
18 
20 
24 
26 
30 
32 
36 
40 


42 


52 
54 
57 
61 


హాలండు పూల హేల 
నగ్నసత్యం 
హిమగిరీం(ద్రుడు రవీంద్రుడు 
మొల్ల కవితాశ్తక్తి 
(ప్రణయానుభూతి 
దువ్యూరిద్యుమణి 
వేతాజీ ఆత్మగతము 
భామడే భగవానుడు 
సుగుణాల సుబ్బిరెడ్డి 
హృదృ్భయబంధము 
బమె శర కోకిల 
కావ్యాంకిత స ఖతి 
చాటువులు 


గిల్లింత పద్యాలు 


70 
74 
78 
82 
87 
94 
97 
102 
105 
108 
క్ష 
114 
117 
126 








జె. బాపురెడ్డి 


యువవర్ష దర్శనం 

మామిడి పూచినట్టు, మధు 

మాసము హాసము చేసినట్టుగా 
నామదియే నవప్రణవ 

నాద పికమ్మయి మోగినట్లు, తే 
జోమయ కాలచక్రపరి 

చుంబిత దిక్తటమట్టు, కోరి నే 
నే మరుజన్మమెత్తినటు 

లీ యువవర్షము దర్శన మ్మిడెన్‌! 


రామలక్ష్మీ కృష్ణ రసయోగ సిద్ధిలో 
కన్నువిప్పిన జీవకణము నేను 
సిరికొండ శిఖరాల శివతాండవమ్ములో 
పల్లవించిన పల్లె ప్రకృతి నేను 
కొండవాగుల గుడి గుడి గుంజెమాటలో 
పులకరించిన రామ చిలుక నేను 
ఇల ఉగాదులనెల్ల అలరించు చైత్రుని 
జైత్రయాత్రా చిత్ర చరిత నేమ 
కాలతటమున కూర్చుండి కలల అలల 
తేలిపోయెడి పసిగాలి బాలకుడను 


ఆది తుది లేని సృష్టికావ్యార్థములను 
చెప్పుకొనుచుందు, ఎరుగను తప్పొ ఒప్పా! 





హ్యదయపద్యం ాజకకరాతతతఊతతతఊచఊచఊఊఊచర2 





తెల్లని వేపపూ వొగరు 

తీరిన మామిడికాయ, బెల్లమున్‌ 
చల్లని నీట కల్సిన ర 

సమ్మును దొన్నెల నిండ త్రాగి మ 
త్తిల్తిన నామనంబు అరు 

దెంచిన (కొత్త ఉగాదులందు రా 
గిల్లైను, వాడిపోని వన 

గీతికయై స్వరసప్ర్తశైలమై! 
కోహము కోహ మంచు యువ 

కోకిల వేసెడి చిక్కుప్రశ్న, నా 
దేహము గేహమందు నిన 

దించును సోహము సోహ మంచు, మో 
హాహము వీడి ఆత్మకల 

హంసము తిర్చెడి సృష్టిమూల సం 
దేహమువోలె, ద్యోవనధి 

తీరము తట్టిన శబ్దవీచినాన్‌! 


వాసంతోదయవేళ ఎన్ని కవితా 
వారాశు లుష్పాంగెనో! 
ఆశావాద జనాంతరంగములు సౌ 


శ్వ నాకరా నందమై 
దేశంబంతట లాస్యమాడినవి, దే 


దీప్యమ్ముగా, నిండిపో 
యెన్‌ సౌజన్య సమత్వశోభ, విడిపో 
యెన్‌ శ్రైశిరప్వార్థముల్‌, 











జె. బాపురెడ్డి 
యువనామవత్సరము, నను 

భువిపై పడవేసి వెడలిపోయె నెటకొ! మా 

నవజీవిత విపణిని నా 

వ్యవహారము చూచి పోవ వచ్చెను మగుడన్‌. 


ఏనాకమ్ముకు తీసిపోనటులుగా 
ఈ లోకమున్‌ తీర్చు కా 
వ్యానేకమ్ములు కూర్చి సంతత చిద 
ద్వైతాత్ముడౌ నన్ను, చై 
త్రానందమ్మున చూచి మెచ్చి యువనా 
మాబ్దమ్ము దీవించె; వ 
త్వా! నీ సత్మృతులెల్ల లోకముల స 
తృంయోగమున్‌ కూర్చెడిన్‌! 


నన్ను యువనామ శక్తియే కన్నకతన 
చిరయువత్వము నా భావచేతవమున 
వెలుగుచున్నది అమృతత్య మలరి, ముదిమి 
(త్రాసమే లేదు నా కవితా సవితకు. 


నవ వర్వాగమన మహో 

త్సవ మిది, నరులెల్ల కల్పతరులై విరులై 
యువతాక్షర శివగిరు లై 
నవరననిర్శర్లులు, సిరులు నా వర్ణిలుతన్‌! 








ప్యాదయపద్యం 





రసికోదయం 


అది పరదేశ; మందు భర 

తావని సంస్కృతిలోని జ్ఞాన సం 
పదయుతు లౌచు, అధ్యతన 

భాషలు విద్యలు నేర్చి, శాస్త్రసం 
విదిత వధూవరుల్‌ నిగమ 

వేదిత దంపతులై స్వధర్మకో 
విదు అయి వచ్చి పశ్చిమ న 

వీన సమాజములో వసింపగా! 


అల్లారు ముద్దుగా, పసి 

పిల్లలవలె మెలుగుచుండి ప్రియసఖ్యముతో 
ఎల్లరికి ఆపులై, వ 

ర్థిల్లిరి సుషమాత్మరూపురేఖల తోడన్‌. 


ఉన్నత విద్యలు ఉద్యోగ ధర్మాలు 
వదలని పుణ్యదంపతులు వారు 

ఒకరి నొక్కరు “ఓయి ఓయంచు” పిలుచుచు 
పరిహాసమాడుతుంటరులు వారు 


వాది అందము శంటె నాదె అందమ్మని 
వగలు చూపెడి జానపదులు వారు 

కొట్టుకైనా ఈతకొలనుకైనా సరే 
జతకూడి పోవు స్నేహితులువారు 











జె. బాపురెడ్డి 
ఇండియాకైన, మిత్రుల ఇంటికైన 

ఒంటిగా పోని వలపులజంట వారు 

కలలు కన్నను వాస్తవికతలు గన్న 

కలిసియే కను అద్వైతకములు వారు! 


ఎవరిపేరేదియైన ఆ నవమిధునము 
రాధికా కృష్ణుల ట్టహోరాత్రులందు 

ఇన్ను మిన్నులు మెచ్చ (ప్రేమించు కొనుచు 
గడిపినారు మూడేళ్లొక్క క్షణమువోలె! 


భారతదేశములో గల 

వారల తలిదండ్రుల శుభవాంఛ వలించెన్‌ 
దారకు, తన సద్గుణ పతి 

కోరిన రీతిగనె గర్భకోశము పండెన్‌. 


నిదురించెడి కాయములో 

నిదురించని ఆత్మ గోస్తనీనవరసనా 

రదమున తేలుతు వచ్చిన 

ఉదయ మ్మటు శిశు వొకండు ఉదయించెనహో! 
పుట్టిపుట్టగనే పేరు పెట్టమవెను 


ళు 


దేశ శాసన పరిపాలనా శుభాంగి 


పెట్టకయె పెట్టినా రొక పేరు తలచి 
“రసికు” డని - వీడు సద్గుణ రాశియంచు. 








హ్యృదయపద్యం 
అమ్మను, నాన్నను, 
మ్మమ్మను, నానమ్మను ప్రియమగు తాతల, చి 
త్రమ్ముగ చూచుచు కడు చో 
ద్యమ్ముగ తనపేరు ఇష్టమైనటు నవ్వెన్‌! 





అతని పోలికలను అంచనావేతురు 
అమ్మలక్క లతని ఆవరించి 

ముక్కు మొగము చూచి ముచ్చట పడిపోయి 
ముద్దులిచ్చుటకని మురియు తల్లి- 


తల్లికళ్లని, చెక్కిళ్లు తండ్రీ వనుచు 
ముక్కు తాతది, నానమ్మ మోవి యనుచు 
కాదు అమ్మమదే ముఖకాంతి యనుచు 
మామ పోలిక ఈ చందమామ యనుచు 
వాదులాడెదె రా పసివాని గనుచు! 


జోలలు పాడవిదే ఆ 

బాలుడు నిదురించడాయె; పాలిచ్చుటలో 
ఆలస్యమైన, ఏ మా 

టాలించడు బ్రహ్మదేవు డత డైనట్లే! 


తొట్టిలో ఆడుకొవెడి ఆ పట్టిచుట్టు 
తిరుగుచును కేకలిడుచు సంతృప్తి పడుచు 
బంధు మిత్రుల పిల్ల లాబాబు, పసిడి 
బొమ్మయనుకొని ఎత్తుకోబోదు రతని! 











జె. బాపురెడ్డి 
ఇన్నాళ్లు నీ వెక్క డున్నావురా! తండ్రి! 
అని తన్మయత చిట్టి నడుగు భర్త 
తండ్రి ఎవ్వరొ నీకు తనయుడు ఎవ్వరో 
కాంచలే వని వెక్కిరించు భార్య 
“పట్టి ఏడ్చును పాలు పట్టవోయీ” అని 
ఆలిని పిలుచు రాగాల మొగుడు 
ఓయి ఎవ్వరొ నీకు ఓసి ఎవ్వరొ, తెల్వ 
దోయంచు (త్రిప్పు కందోయి భార్య 


మాయమాట లెరుంగని మౌనభాషి 
నడ్డుపెట్టక సరసాలు ఆడుకొనెడి 
ఆలుమగలను గమనించు ఆత్మబంధు 
లందరికి వారి సరదాలు విందుసేయు. 


నాపోలికయే యని సతి 

నా పోలిక యని పతి అనునయమున వారల్‌ 
ఏ పోలిక ఎవ్వరిదో 

ఆపాప డెరింగినట్టు, అడుగుచునుండవ్‌. 


దివ్యతేజోమయ సువర్షదేహు డితడు 
బాలు డైనను ఆజానుబాహు డితడు 
“నాకు తోచిన యది చెప్పనా” యటంచు 
తత్వముల జాడ లెరుగు తాతయ్య చెప్పె! 





హ్యదయపద్యం లాకుని 





అనుపనమరూపవంత సుగు 

ణాధ్యుని సృష్టి యొనర్స నెంచి, జీ 
వన రచనా కళామయడు 

బ్రహ్మ అపూర్వ రసానుభూతిలో 
కని విననట్టుగా అతుల 

కల్పన చేసి, త్వదీయ ప్రేమ వా 
హివి నిడినట్టి జీవకణ 

మే రసికాత్ముడు, మీకు పుత్రుడున్‌. 


భావ మెరిగిన ఆ సతీపతుల నోట 

మాట రాలేదు; పులకిత మానసములు 
కురిసె ఆనంద బాష్పాలు విరుల వోలె 
ఒడలి కదలాడు బుడుతని ఎడదమీద! 


శ్రీరమ, శ్రీవర, శైలజ, దీపిక, 
న శ్రీలత, హేమలతా, లలితల్‌ 
శ్రీరణధిర్మ సుధీర, అశోక, హరీష్క 
ప్రభాకర, శంకరులున్‌ 
శ్రీ రఘురామ, సుకీర్తి సుదీప్పి అలేఖ్య, 
నితీమలు, రోహితులున్‌ 


మారుతులై జరిపించిరి ఆ అణీ 
మా రసికోదయ ఉత్సవమున్‌! 











జె. బాపురెడ్డి 
రాజేశ్వరీ, భాగ్య, రాణి, గీతా, ఇందు 
ఆదిలక్ష్మి తులసి, అనిత, కావ్య 
హరికృష్ణ, వెంకటేశ్వర, బబ్బి, భాస్కరుల్‌ 
రామచంద్ర, నరేంద్ర, లక్ష్మణులును 
శర్మిష్టి, మాధురి, చం|ద్రకళ, అపర్ణ 
లీల, ప్రార్థన, భాను, పూల, మమత 
నారాయణుడు, దయానందుడు, శ్రీరంగ 
రెడ్డి వెంకట్రామరెడ్డి వరులు 


కీధు కూపరు, పుత్రీ సమేతము గను 
సూజనా, పాల్‌, విదేశ వాసులు, సుమతులు 
బాపురే! శాంత కేశవుల్‌ బంధుహితులు 
వచ్చి, దీవించినారు ఆ పసిరసికుని. 





ప్యాదయపద్యం అణాలు నునన ననున 


ఆశి అక్ష 
పద్యప్రశస్తి 
నన్నయ, తిక్కన్నయు, పో 
తన్నయు శ్రీనాథ పెద్దనాది కవీంద్రుల్‌ 
ఎన్నగ వేమన్నలు, పా 
వన్నలు కనిపెంచినట్టి వద్యము భళిరా! 





ప్రణయ కలాత్మ తత్వములు 
పద్యలతాంతములందు వెల్లు, చి 
ద్రణవ రసాత్మసత్యములు 
పద్యములందు పరీమళించు, స 
జ్ఞనగణ సర్వ సౌఖ్యకర 
శాంతి సమత్వ సమాజ చేతనా 
వన ఘనశ్శక్తి సంపదల 
పద్యము కందని భావ మున్నదా! 


కీష్టప్రాపలు శ్లేషలున్‌ ధ్వనిలయ 
క్రీడల్‌ రసాలంకృతుల్‌ 
దృష్టాదృష్ట సమస్తవస్తు గతదే 
దీప్యోహలున్‌ సత్యముల్‌ 
ఇష్టాగోష్టులు సల్పు పద్యకవితా 
హేవాక హర్య్మ్యాలలో 
దుష్టారిష్ట వితండవాద గణముల్‌ 
దూరెవ్‌ దురావేశతన్‌! 











జె. బాపురెడ్డి 
పద్య మనగానె అది ఏదొ పాతచింత 

కాయ పచ్చడి యన్నట్టు కనులు మోడ్చి 

పెదవి విరిచెడి సరిక్రొత్త చదువరులను 

గలిచేయను నే చూచి జాలిపడుదు. 


ఛందోబద్దత గల కవి 

ఛాందసు డని ఈసడించి, చదువకయే ఏ 
అందము చందము పద్యము 

లందున లేదనుట వెర్రియోటయె కాదా! 


వేదవేదాంగాల -విజ్ఞాన సంపద 
పద్యాత్మతృష్ట నైవేద్యమయ్యె 
క్రమధర్మవిదిత పురాణేతిహాసాలు 
పద్య విద్యాసన పద్మమయ్యె 
జీర్ణ “గబ్బిలము” కష్టించు “కృషీవలుల్‌” 
పద్యాని కాద్యత్వ పాఠమయ్యె 
సమ సమాజ ప్రజాస్వామ్య సంక్షేమాలు 
పద్య వాణికి కనుపాపలయ్యె 
ప్రకృతి సౌందర్యశ్చంగార వైభవముల 
చంద్రవిజయము విజ్ఞాన శాస్త్ర దృష్టి 
నవరసనవానుభూతి మావవచరిత్ర 
(ప్రతిఫలించెడి పద్యము పాతబడునె! 





హ్యదయపద్యం నాకాను 





గణయతిప్రాస ఛందస్సు గతులతోడ 
రాగతాళానుగుణమైన రక్తి తోడ 
హావభావాభినయ శీలియై తెనుంగు 
ప్రజల నాల్కల పై ఆడు పద్య మెపుడు! 


నిస్తుల జవసత్వాలు గ 

భస్తికనీనికలు నృజనభావద్యుతులే 
ఆస్తులు గల పద్యావతి 

దుస్తు లపహరించలేరు దుశ్ళాసనులున్‌. 


“ఇందు గల డందు లేడను” 

కందములో; జండపైన కపిరాజగు శ్రీ 
సుందర శార్హూలములో 

పొందెడి అనుభూతి వద్యపుణ్యము కాదా! 


“నిరుపహతిస్థలంబు రమ 
ణీ ప్రియదూతికొ గూర్చి ఎన్నడో 
సరసము కన్న పెద్దన వ 
చస్సుల హేళన చేయుచుండు కా 
- వృరుషుల కేమిలే, నుగుణ 


పూరిత మైన త్రికర్లశుద్దితో 
నిరుపమ పద్యకావ్యములు 
వేడును కూర్చవలెన్‌ మహాకవుల్‌! 








జె. బాపురెడ్డి 





రౌతునుబట్టియే హయము 
రైతును బట్టి సొలమ్ము కావునన్‌ 
చేతల మంచి చెడ్డలవి 
చేసిన వారల బట్టి యుండు, ని 
ష్టాతులు కాని వారియెడ శస్త్రము 
శాస్త్రము చేతు లెత్తుగా 
చేతన లేకయే రచన 
చేసిన, పాపము పద్యవిద్యదా! 


ప్రాచీనమ్మనియో అ 

ర్యాచీనమ్మనియొ అనుట అప్రస్తుత మౌ 
బౌచిత్య సత్య భరిత స 

మీచీనమ్మైన పద్యమే సత్కృతియో! 


గేయమ్ముల్‌ రచియించినన్‌ సరళసం 
గీతానుసారమ్ముగా, 
ఏ యడ్డంకు లేని సద్వచన మం 
దే కైతలన్‌ కూర్చినన్‌ 
ఆయా భావరసానుకూల వరశ 
య్యా శబ్దశైలీయుత 
శ్రేయశ్చంద పునీత పద్యరచనా 
శిల్పుల్‌ గదా సత్కవుల్‌! 


——— [13 నాద 








సాహితీ విశ్వనాథుడు 

నన్నయనుండి నావరకు, 

నమ్మినదానిని నమ్మినట్లు, దే 
శోన్నతికోసమై నవర 

సోజ్ఞ్యల కావ్యము లల్లినట్టి భా 
వోన్నతులందు సన్నుతుడ 

వోయి ! సహస్ర ఫణాగ్రకాంతి సం 
ఛన్నుడవోయి! నీ కృతులు 

సత్యసరిత్తులు విశ్వరాట్కవీ! 


చెలియలికట్టపై కడిమి 

చెట్టును కిన్నరసాని పాటతో 
వెలయగ జేసినావు; అది 

వేదసుబోధ వసంతశోభతో 
తెలుగున కల్పవృక్షమయి, 

దివ్యత రామకథామృతమ్ము ని 
స్తులముగ పంచిపెట్టు పరి 


శుద్దుల కామనలెల్ల తీర్చుచున్‌. 


వాద వివాద వివాదాంధ్ర సాహిత్య 
వనముతో వల్మీక వాణి నీవు 

నాటి వ్యాకరణ ఛందస్యూత్ర రణభూమి 
ధర్మగీతా ప్రబోధనము నీవు 


uy 
౮ EE | అలు 





వ దే. బాపురెడ్డి 





ప్రాచీన దృష్టి కర్వాచిన దృష్టికి 
శిష్టసమీచీన సృష్టి వీవు 

నిందయు స్తుతియు వెన్వెంట నీ కీర్తిని 
మోసెడి అద్వైతమూర్తి వీవు 


దేశకాలాలకును వేషభాషలకును 
అంతుపట్టని పరమాత్మకాంతి వీవు 
గురువులకె గురుడౌ శిష్యవరుడ వీవు 
శిష్యు లెవ్వరు సరిరాని చిద్గురుడవు! 


పద్యపు కాలుచేతులను 

పాశవికమ్ముగ (త్రుంచినట్టి, ద్వే 
షోద్యమ కర్తలందరు, మ 

హోజ్జ్యల ఛందము విందు సేయు, స 
ద్విద్యను తూలనాడి వెలి 

వైన దుర్మతులంద రిప్టు, నీ 
పద్యసరస్వతీ చరణ 

పద్మములన్‌ కని మోకరిల్లరే! 


నన్నయ్యచేతిలో వెన్న ముద్దలుతిన్న 
పద్యమ్ము నీ గుండెపై ప్రవించె 

తిక్కన్న ఒడిలోన తేనెపలుకులు తిన్న 
పద్యమ్ము నిన్నెంతో ప్రస్తుతించె 

శ్రీనాథు నింట పాకానేకములు తిన్న 





పహ్యాదయపద్యం అలక లలలలులలన నను ననకతనననకననన నను 





పద్యమ్ము నీ నోట పరిమళించె 
పోతన్న షడ్రసోపీతాన్నములు తిన్న 

పద్యమ్ము నిను చూచి పరవశించే 
అష్టదిగ్గజములు ప్రసిద్దాశుకవులు 
విందుచేసిన పద్యమ్ము (క్రుందినపుడు 
జాషువా కృష్ణశాస్త్రి దాశరథి వంటి 
సహచరులతోడ పద్యవాసంతలక్ష్మి 
ద్రఢిమ నిల్సిన విశ్వవాథుడవు నీవు. 


ఏ ప్రక్రియ చేపట్టిన 

ఆ ప్రక్రియలోన సిద్దహస్తుడ వౌటన్‌ 
నీ ప్రాభవము ప్రభావము 

ధి ప్రజ్ఞోపజ్ఞ తెలుగుతేజం బయ్యెన్‌. 


దేహాత శ్రఅవలె సీస 

త్సాహిత్యము భాష - భావ సంయోజన, స 
మ్మోహకమౌ! అక్షర స 

ఇకా హంసక విశ్వనాథ నారాయణమై. 


వేయి వాసంతములనుండి వెదకి వెదకి 


తెలుగు పాహిత్య శారద తెచ్చుకొన్న 
జ్ఞానపీఠ పురస్కార గౌరవమ్ము 
నీవు! బుషివి మానవతామనీషి వీవు. 








జె. బాపురెడ్డి 





నీ పాహిత్య సమావలోకనము తం 
డ్రీ! చేయగా బూని, వి 

ద్యా సంపన్న రసజ్జవిజ్ఞులు, వివే 
కాత్ముల్‌ భారతీజ్ఞాన ల 

క్ష్మీ సాన్నిధ్యము చేరినారు నవసం 
ఫీంబావ సందీస్త లై 


భాసిల్లన్‌ వలె పూర్ణసత్య సమతా 
భాగ్యోదయ మె శల్లెడన్‌. 





హృదయపదధ్యం 








రవియు కావనిచో కను కవి యటంచు 
కవి ఎవడు శాపమిచ్చెనో కాని, ఇనుడు 
కాంచలేనట్టి చీకట్లు కాంచి కాంచి 

కరగుచుంటిని దుఃఖాశుకణము నౌచు. 


ఓ రవి! నింగిదారుల మ 

హోజ్బ్వల కాంతిరథమ్ము నెక్కి సి 
వారయునట్టి దేమి? జను 

షంధువు సైతము చూచు బాహ్య సం 
స్కారమె కొని, దాని వెన 

కం గల స్వార్థ పీశాచకృత్య భాం 
డారము కాదు, కాదు చిరు 

నవ్వుల దాగిన కారుచికటుల్‌. 


దిట్టముగా భవ నయన 

దీధితు లెల్లెడ ప్రాకువేళలన్‌ 
గట్టుల దాగు వ్యాఘ్రములు, 

కానల పుట్టల దాగు నాగు లె 
ట్రైట్టులు అంధకారమున 

ఎన్ని అమాయిక ప్రాణులన్‌ భువిన్‌ 
పొట్టనబెట్టుకన్‌ మురిసి 

పోవునొ కానవు నీవు భాస్కరా! 





జె. బాపురెడ్డి 





భుజగములె కాదు హరులు బెబ్బులులె కాదు 
ముక్కు మొగములు లేని ఆ మూషికములు 
కూడ ఓ సూర్యుడా నీవు చూడలేని 
రాత్రులందు విధ్వంసకరాజ్య మేలు. 


కవియు కాననిచో కను రవి యటంచు 
అందుకే నేను లోకకల్యాణమతిని 

వర మిడుచునుంటి ఓ ప్రభాకరుడ నీకు 
సార్థక మ్మాత నీ కర్మసాక్షి బిరుదు! 








సహృదయపద్య్మం 
భూమిగండం 


ఏదుస్పుప్పము చూచి భీతిలి, ధరి 
శ్రీమాత కంపించెనో 

ఆదౌర్చాగ్యకరాళరాత్రి; తన ప్రే 
నూంకమ్ములో నిత్యమున్‌ 

సేదల్‌ తీరగ నిద్ర పోయెడి సుతుల్‌, 
చేజారి మృత్యుగ్రలి 

లా దావాన్నిని కూలపోయిరి, జగ 
ద్రక్షాపతేమయ్యెనో! 


ఉదయభానుడు ఎంత ఊపినా లేపినా 
లేవజాలని ఆ కళేబరాలు 
నింగియే క్రుంగి కన్నీ రెంత కార్చినా 
ఆరిపోవని ఆ చితాగ్ని శిఖలు 
గాలిగుండెలు ఎంతగా బాదుకున్నను 
చివురించ లేని ఆ జీవితాలు 
మూర్చపోయిన కాలమును పట్టుకొని ఏడ్చు 
ఆత్మబాంధవ గడియారములను 
కాంచినపుడు, నిరాశావరించి నపుడు 
మాట రాలేదు మతి లేని మట్టినోట 
ఎవరు చేసివ పాపమో ఎరుగలేక 
ప్రకృతియే తల్లడిలె పసిపాపవోలె! 








జె. బాపురెడ్డి 


అది ముప్పది సెప్టెంబరు 

తుది, పందొమ్మిది శతాల తొంబదిమూడై 

నది, నాలుగు గంటలదరి 

ఉదయము, మహరాష్ట్ర మృత్యు ఊయెల యయ్యెన్‌. 


పుడమి కడుపులోన పోకిరి లావాగ్ని 
రాతి పారల దాగుమూతలాడె 

స్పష్టి దృష్టికి అది చెలగాటము, భరత 
ఖండమునకు ప్రాణగండ మాయె! 


ఊళ్లకు ఊళ్లు కూలె, విల 
యోగ్రవినాశపిశాచిహేషలో 
ఇళ్లకు ఇల్లు కూలి, ఎవ 
రింటనె వారు సమాధులైరయో 
తల్లులు తండ్రులున్‌ యువక 
దంపతులున్‌ పసిపాప లందర 
ట్లల్లరు చెల్లుకాల మొక 
టేయగు ఘోరరహస్య మేమిటో! 


ఖిల్లారి, ఏకొండి, కిల్లారివాడిలో 
బ్రతికి బయట పడ్డ ప్రాణి లేదు 
సస్తూర్‌, గువాల్‌, పేథు సాంఘి, హోలీ గ్రామ 
వాసులందరు స్వర్గ వాసులైరి 








హృదయవద్యం 

రాజెగాం, ఉద్దంపురా వంటి పల్లెలు 
పాడుబడిన వల్లకాడు లయ్యె 

కాటెచెంచోలి, మాగ్రల్‌, తొషిఘడ్‌ లాంటి 
ఊళ్లెన్నొ పూర్తిగా ఊడ్భబడియె 

ఆ విశాల మరట్వాడ యంత, అందు 

చేరు ఉస్మానబాదు లాటూరు మండ 

లాల గుండెలు గజగజలాడి పోయె 

తల్లి భారతి కలలెన్నా డుల్లి పోయె - 





ఖండాంతరములు, భారత 

ఖండమునకు తోడుపడె నఖండముగా, భూ 
గండములో నుండి, సుహృ 

ద్భాండము వెల్వడెను మానవత వర్ధినియెై. 


చితికిపోయిన వారి చిట్టాలు వ్రాసెడి 
బ్రతికిపోయిన ప్రజాబంధులార! 
కూలిపోయిన ఇళ్ల తాలూకు నష్టాలు 
నిర్దారణము చేయు నిపుణులార! 
ఎవ్వరి వారసు లెవ్వరో తేల్చెడి 
న్యాయరక్షా దండనాథులార! 
వష్ర్ర భోజన వైద్య వసతులు కల్పించ 
దానధర్మముచేయు దాతలార! 








జె. బాపురెడ్డి 
వేలవేలాది మృతు లిట విడిచి చనిన 

ఆశలును, ఆశయాలు, స్వష్నాంకురాలు 

మాసిపోనీక ఫలియింప చేసినపుడె 

సార్థకము పునరావాస చర్యలన్ని. 


ఎనుబదికోట్టు భారత జ 
నేందిర కంఠములో సమైక్యతా 
మణిమయ హారముల్‌ మెరిసె;. 
మానవజాతి ఒకే కుటుంబమై 
ఘనతర సానుభూతి మమ 


కార పతాకము క్రింద నిల్ఫె; భూ 
జననియు ఊరడిలై తన 
సంతు వహించిన ధైర్యశక్తికిన్‌. 











శిలాక్షరి 


రాయినిగూర్చి నే కవిత 

వ్రాయుదు, ఎందుల కన్న అందులో 
నే యెనలేవి సత్యముల 

వీడలు జాడలు దాగియున్నవే 
మో యనిపించు నాకు; ప్రణ 

వోద్భవ సృష్టిరహస్య బోధనా 
మ్నాయము ్రస్తరమ్మయి అ 

మాయికతన్‌ నినదించు నామదిన్‌. 


మనిషి, ఆతని పూర్వీక మర్కటమ్ము 
పుట్టనప్పుడు ఏజీవి పుట్టనపుడు 
చెట్టుచేమలు నీరైన పుట్టనపుడు . 
పుట్టనది గుట్టుగా కొండగట్టు రాయి. 


ఇది పుట్టి వేయేండ్డు, అది పుట్టి లక్షేండ్లు 
కొన్ని పుట్టి ఆయె కోట్ల ఏండ్లు 
ఇది జర్గి ఇన్నాళ్లు, అది జుర్గి అన్నాళ్ళు 
కొన్న జరిగి ఆయె ఎన్నొనాళ్లు 
ఆరూప మిట్టయ్యె, ఈరూప మట్టయ్యె 
ఏది ఏదో అయ్యె ఎప్పుడెపుడొ 
ఏనాటి దేవాటి కేమేమి అయ్యెనో 
ఈనాటి దొకనాటి కేమి యగునొ 








జె. బాపురెడ్డి 
చెప్పుటకు తోడుపడెడి విచిత్రమైన 

కొల మను కొలబద్ద ఏ కాలమందు 

పుట్టెనో చెప్పుమని నేను పట్టుబట్టి 

గుప్తముగ వేడుచుంటి ఈ సుప్తశిలను. 


శ్రీశైలాగ్రముమీద భూతలముపై 
సింధూదరమ శ్రందునన్‌ 

రాశీభూత |త్రికాలశక్తి పగిదిన్‌ 
రాజిల్లు పాషాణమున్‌ 

నే శిల్పమ్ముగ చెక్కి మొక్కెదను; సం 
దీపించు వైజ్ఞానికా 

కాశమ్ముల్‌, పరమాత్మతత్వములు ఓం 
కారమ్ములై మైయగా! 


పాషాణమ్ములు ఎరుగని 

భాషలు, భావములు లేవు; పరిణామపథా 
న్వేషికి అవియే సత్‌ చి 

ద్భోషాణము అభ్యుదయపు ధ్రువతారకలొ! 


శిలల పూజించు ఏకాంత సేవకుడను 
(ప్రప్తరాలను పలికించు భావుకుడను 
జడమునకు చేతనమునకు ముడులు వేపి 
నింగి నేలల కలుపు విహంగ మేమ! 








పహ్యాదయపద్యం 
సీతావియోగి 


తమ్ముడు లక్ష్మణుండు తన 

దారను ఊర్మిళ వీడి ఇన్నిన 
ర్షమ్ములు ఎట్లు జీవన భ 

రమ్ములు నిల్పుకొనంగ జాలెనో! 
నమ్మరుగాని ఒక్కొక క్ష 

ఇమ్ము శరమ్ము వ్రణమ్మునోలె ఫ్సీ 
తమ్మకు నాకు దూరమయి 

నప్పటినుండీ వధించు నేలకో! 


నాకొరణముననే భా 

ధా కీలల నాదు తండ్రి దశరథు డీల్లెన్‌ 
వాకారణముననే కా 

దా కంటికి నిద్రలేక తమ్ముడు కుమిలెన్‌! 


ప్రాయములోనె లక్ష్మణుడు 

ప్రాణ సఖిన్‌ విడనాడి కంటక 
ప్రాయ వియోగ జీవితవి 

భావరులెట్టు సహించె నంచు నే 
నేయెడ ఎంచుకుంట, గడి 

యేవి అయోనిజ వీడకుంట అ 
న్యాయము, వ్యాయ సమ్మతమె 

నాకు వియోగపుశిక్ష వేయుటల్‌.. 











జె. బాపుంెడ్డి 
తా ననుభించడేని అర్థమ్ము కాదు 

ఒరుల బాధలు బరువు లెవ్వరికి గాని 

సానుభూతి లక్ష్మణు వియోగానుభూతి 

కలదె? సీతాసహరణమ్ము కలన గాక! 


మేటి నరేంద్రులంతకును 

మేటి సురేంద్రులు అంతకంతకున్‌ 
మేటి నిశాచరేంద్రులుము 

మేదిని పుత్రిని నా కళత్రమున్‌ 
గోటను తాకినన్‌ తృటిని 

కూలరె కాలరె; ఆమె రక్ష కే 
నాటికి చింత లేదు ఇక 

నాబ్రతు కెట్లను చింత మ్రైగ్గెదన్‌ - 


నాకోదండము నా భుజాబలముక 
న్న్షన్‌ జానకీ కోపిత 

భ్రూ కోదండము పాతివ్రత్య బలముల్‌ 
పూర్ణమ్ము లౌ మిన్నలొ 

నా కర్మమ్మున గాక ఆమె నెవరై 
నా పట్టుకో సాధ్యమా 

నా కోదండము నారియే విరహ వీ 


ణా తంతు లై పోయె నా! 





హ్యృదయపడ్యం కరనా 





తల్లి దండ్రులను పుత్ర వియోగమున ముంచి 
సాగివచ్చితిని భూజానితోడ 

భరత శత్రఘ్నుల (భ్రాతృ బంధము తెంచి 
చేరవచ్చితిని కాంతారఘులకు 

ఊర్మిళకు పతివియోగ యోగము పెట్టి 
కదలివచ్చితిని లక్ష్మణునితోడ 

నన్ను కన్నుల కద్దుకొన్న ప్రజల వీడి 
తరలి వచ్చితి రామగిరి గుహలకు 

ఇందరిని నిండు ఎడబాటు ఏట [దోసి 

వచ్చితిని నేను ఘనధర్శ్మవర్తి ననుచు 

అందరి వియోగధునులు నమషైక్యమై న 

నీ విరహ సింధువున ముంచునేమొ ఏమొ? 


మిత్ర విజ భ్రాత్స మజ్జన 

యిత్రి వియోగత్రయము సహించితి నెట్లో 
చిత్రము నేడెందులకొ, క 

ళత్ర వియోగముననే శిలానిభు నైతిన్‌. 


“బావగారికి మా ఎడబాటులోని 

బాధ తెలియును మా పీతబాసి కొంత 
కాలముండిని” యని ఊర్మిలా లతాంగి 
హాస్యమున కన్నదెదొ నిజమైన దేమొ? 








జె. బాపురెడ్డి 


అనెడి వియోగ యోగి సజ 

లాంబుదగా్రుని భగ్నరామ చం 
[దుని గనినాను ఏమియును 

తోచని చికటిరేయిలో ఘనా 
ఘనరవముల్‌ విలాపములు 

కన్నుల మూతలు తీసివేసె నే 
కనినది విన్నదేమి కల 

కాదుగదా? నిజమేను చూచితిన్‌. 


“ఎవడు శపియించె ఊర్మిళాధవుని, జాన 
కీపతిని, అలనాడు యక్ష ప్రియుని 
ప్రణయజీవుల నెవ డెడబాపు” నంచు 
తలచి తలచి నేకనులెప్తు మలచినానొ! 








సహ్యదయపద్యం 





థాయిలండు కలల చెండు 


పిలిచెమ థధాయిలండు నను 

పీముడి, వేల వసంత గంధముల్‌ 
చిలికెను నావిముగ్గనవ 

చేతముపై అనుభూతిగీతికా 
కలిత తరంగ “ఛావాప్రియ” 

కావ్యవిపంచిక మీటి పాడె, నే 
వలచిన స్వప్నలోకములు 

వాసితమైన ధరిత్రి చూచితిన్‌. 


గంగాయమునలు, హొయాంగువా, వోల్లాలు 
రైలు నైలు స్రవంతి రాణులైన 
“చావొప్రాయి” తరంగిణీ విలాసము చూచి 
ఈసునసూయతో గాసిలుదురు 
సరససాగరుడైన పరవశుడై పొంగు 
ఆయేటి వలపుల ఆటలు గని 
వెండివెన్నెల రేల గుండెలన్నియు వెచ్చ 
వెచ్చగా కరగు తద్వీచి కలలొ 
ఆ సుధాపగ మందస్మితాసవములు 
గ్రోల, వత్తురు దేశదేశాలనుండి 
రసికవరులు సుకవులు తాపసులె కాదు 
వాకమును వీడి దేవతానీకములును. 








జె. బాపురెడ్డి 
కటి కౌపీనము దాల్సి జీవనలస 
దంగా తరంగాల పై 
నటన మ్మాడితి, సర్వశాస్త్ర వరవీణా 
వైణికస్వామినై 
స్ఫుట శృంగార విలాసరాగరచనా 
పూర్ణాభిరాముండ నై 
పటయాబీచి కవోష్ణకౌముదుల గో 
పాలుండనై పోయితిన్‌. 


శ్రీరామ నామము చిత్తాన నినదించు 
చిలుకలే ఇంటింట పలుకు నచట 
శ్రీకృష్ణరాసకేళీలీల స్పురియించు 
బృందావనమె వీధి వీధి యచట 
కష్టాలు కడతేర్చు అష్టమార్లోన్ముఖ 
బౌద్దమే తెరవాద బౌద్ద మచట 
జీవాత్మ పరమాత్మ భావైక్యతాకేకి 
స్వేచ్చగా వాట్యమ్ము చేయు నచట 
భావ సంగమ భూ పరివ్యాప్త మైన 
ఇహ పర సుఖ ప్రదాయక హిందు జలధి 
జనిత మోహిని బ్యాంకాకు ఘనత నచట 
కొంచి తరియించినాను ప్రపంచ కవిగ. 


(1988లో ప్రపంచమవోకవుల నభలో పాల్గొను సందర్భంలో). 








హ్యదయపద్యం 





కోటిరత్నాల వీణ 


ఆగిపోలేదు రుద్రవీణా స్వనమ్ము 
ఆరిపోలేదు నవకవితాగ్ని ధార 
ఎగపిపోలేదు నీవు మా ఎదల నుండి 
దాశరథి! నీకు అజ్ఞాత వాసమేల! 


పుట్టిన దాది, చీకటుల 

పుట్టలలో బుసకొట్టు నాగులవ్‌ 
పట్టి విషమ్ముపిండి, నిరు 

పద్రవ జీవవరుద్రవీణ, చే 
పట్టి, ధరాతలమ్మునకు 

పట్టివ పీడల మట్టు పెట్టగా 
పట్టిన దీక్షవీడని ప్ర 

భంజన, మమ్మెటు వీడిపోతివో! 


ఎన్నడు జవ్మభూమిని స 

హించగరాని ఆకించవమ్ము సం 
పన్నము చేసి పోవునొకొ! 

ప్వార్థవపరత్వ పిశాచకంఠ వి 
చ్చిన్నము ఎన్నడో యనుచు 

చింతిలి చింతిలి, నీ ప్రబోధముల్‌ 
పిన్నలు పెద్ద లాచరణ 

పెట్టెడి మార్గము చూడబోతివో! 








పర్వసౌఖ్యాల వర్ధిల్లు స్వర్గమట్లు 

ఈ జగత్తును రూపించ నెంచి నీవు 
అసలు స్వర్గము చూచిరా నరిగినావొ 
దివ్యనిపుణులతో సంప్రదింపులేమో! 


“నాతెలంగాణ కోటి రత్నాలవీణ” 
అనుటయే కాదు, ఆవీణ ఆయ్యె నీదు 
అక్షరావేశ కవితాంతరిక్ష తంత్రి 
అమృత భావాంబ రైక పద్య ప్రవంతి! 


సుత్తిదెబ్బలు తినుచు ఉసూరు మనెడి 
రాళ్ల గుండెలపై నీవు వ్రాసినట్టి 
కవితలు శిలాక్షరమ్ములే కాక అయ్యె 
విహత మానవతాత్మ కన్నీటిజాలు! 


సీ రుబాయి, గజలు నీకంటిపాపలై 
నవ్వి, ఏడ్చి. వలచి, నాట్యమాడి 
పంచిపెట్టె ప్రజకు పన్నీరు కన్నీరు 
మర్మ ధర్మ, జ్ఞాన మార్గ మెరిగి! 


(ప్రేముడిని తెల్గు తల్లిని పిలిచినావు 
కోరి నవభరతాంబను కొలిచివావు 
దళితజనలోకమాతను తలచివావు 
విస్తుల యశస్సు పీఠిపై నిలిచినావు! 








స్యాదయపద్యం 

కసితో నిన్‌ పడద్రోసినట్టి రజనీ 
కారాగృహమ్మందు నీ 

వసి ధరానిశితారుణాక్షర లిసిన్‌ 
ఆసేతు శీతాచలో 

ర్వి సుఖానంద మరంద గీతికల ఆ 
వేశించి వ్రాయన్‌ ప్రభా 

ప్రపవమ్ముల్‌ విరబూచె ఘోరపరతం 
త్రధ్యాంతముల్‌ వీడగన్‌! 





సత్య సుందర శబ్ద శఛస్తాలు సంధించి 
తిమిరాసురుల కడతేర్చినావు 

త్యాగ రంజిత “కవితా పుష్పకమ్ము' పై 
వెలుగు లెల్లెడ చేరవేసినావు 

ఆలోచవాలోచనాలోకనముతోడ 


కళ్యాణదుర్లాలు కట్టినావు 
ఒక మహాబోధివై ఒక శాంతి దూతవై 
మనిషిని మనిషిగా మలచినావు 
పద్యమైనమ గేయము గద్యమైన 
జీవకళ యయ్యె నీభావచేతనమున 
వాద మేదైన వీ సిద్దవాక్కుముందు 
మోకరిల్లెను నత్యనమ్మోహనమున! 











జె. బాపురెడ్డి 
నందనవాటికల్‌, వితర 
ణస్థిత కల్పక కామధేనువుల్‌ 
సుందరమైన అప్పరలు 
శోభలు, సర్వసమత్వ జీవితా 
నందములున్‌, సుధల్‌ ప్రణవనాదము 
నిత్యము వెల్లుకాక, ఈ 
కుందెడి భారతావనిని 
కూడను దాశరధీ! భవత్స్సపన్‌! 











రాగ భగవతీ! 


ఈ భావ వనములందున 

ప్రాభాత సమీర మట్టు పాడెడి నను, రా 
శీ భూత సౌరభ జ్యా 

లా భామినివోలె ఎందులకు కాల్చెదవే! 


రాయినిగాను నేను జవ 
రాల! భవద్రసవాక్కు దృక్కు గం 
గా యమువాపగోర్మికల 
కాగితపుంపడ వట్టు తేలు, పా 
పాయిని, రాగ పుష్ప మధు 
పాయిని, నీ గుణరూప చైత్ర శో 
భాయుత గీతికా రచన 
మందు బుషిత్వము నొందు ధన్యుడన్‌. 


వీ కరబంధవాల నవ 
నీతమువోలె ద్రవించి పోవగా 
వీ కబరీభరమ్మున వి 
నీలపయోధరమై అయించగా 
వీ కమవీడలందు దయ 


వీయ ఖగ మ్మటు నిద్రపోవగా 
వీ కలలవ్‌ తలంపులను 
నే వితివృత్తము కా తపించెదన్‌. 











జె. బాపురెడ్డి 
గాజుల (మోతలో విజయ 
కాహళ గర్దలు చేసినాను, నీ 
రాజమరాళయానమున 
రాజ్యములెల్ల జయించినాను, నీ 
రాజసమూర్తిలో భువన 
రంజకకీర్తి గడించినాను, రా 
రాజును నేను నన్ను రుచి 
రమ్ముగ నేలెడి రాణి వీ వహో! 


దైవము నాకు కృష్ణుడు స 

దా, తొలి రోజుల బాలకృష్ణుడే 
దైవము నాకు, నా బతుకు 

దారులు చూపెడి వెన్నదొంగయే 
దైవము, రాధికానయన 

తామరసాశుమరందధారలో 
జీవన వేణుగాన మగు 

శ్రీపతి దైవము నీకు నా కిలన్‌. 


నీకును నాకు ఛాందసుల 

నేమమునన్‌ యతి చెల్లదేని, గే 
యాకృతిలోన ప్రాసయతి 

వై జతనౌదు ను నీకు, మెచ్చు నీ 





హ్యృదయపద్యం =జకకాకకనననాానానాను 





లోకము, భావుకాధునిక 

లోక మహాభ్యుదయోన్నుఖ ప్రజా 
నీకము, గ్రేమవాహినివి 

నీకు రసాబ్దిని నాకు అడ్డులా! 


ఎందుకు నిన్ను గూర్చి ఎద 

నింత తపింతును, తోలుబొమ్మవే 
యందును, కాని అందె నుడి 

కందని అందము లెన్ని యో రసా 
నందము లెన్నియో వెదకు 

నా సకలేంద్రియముల్‌ మరెవ్వ రే 
మందురొ కాని, జాలిపడు 

మందును నాపయినిన్‌ త్రపామయీ! 


స్నేహ పరిమలాగ్రమగు 

చిర్షగవొక్కటి చాలు, నందు దా 
పోహము, ద్రోహబుద్ధి బల 

శూరులు స్వార్థకుబేరు లందమౌ 
వ్యూహము లెన్ని పన్నిన ప్ర 

యోజన ముండదు నన్ను గెల్వ, సం 
దేహము లేదు నా క్షణిక 

దేహము సత్యచిదాత్మ నీవె యౌ. 











జె. బాపురెడ్డి 
తీరము లేని రోదసిని, 
ద్వీపము దీపము వంటి జాబిలిన్‌ 
దూరము భార మం చనక 
దోర్చల ధీబల సాహసాద్రులై 
చేరిన వ్యోమగాముల వి 
శిష్ట విచిత్ర చరిత్ర జూచి నిన్‌ 
చేరగవచ్చు నన్న ధృతి 
చే నినుగోరితి నభసూనమా! 


కంబుగళంబు, చ[క్రముఖ 

కంజ కలావిభవంబు, వీణ రూ 
పంబు వహించు నీ జఘన 

భాండము నీ తలబంతి నీ జడల్‌ 
బింబము లౌట శ్రీహరికి 

విద్యలరాణికి, నామనంబు దే 
హంబును పల్విధంబుల ప్రి 

యా! నిను గొల్చుట సాజమే గదా! 


కందము లిరుకడలుగ, నా 

డెందము సూత్రమ్ముగా వడిన్‌ గ్రుచ్చిన ఈ 
సుందర భావోత్సల మా 

లం దమితో స్వీకరించు రాగభగవతీ! 





పహ్యదయపద్యం అ= ననున 
సత్యసారథి 
కరమై సమస్త మత 
సేవితమై పరమాత్మతత్వబో 

ధా కృతియై చిరాచిర చ 

రాచర సృష్టిరహప్యవేద్యమై 
లోకవిలోకనా ప్రణవ 

లోచనమై ప్రభవించె సాయిబా 
బా; కరుణా రసార్హవ శి 

వంకర సుందర సత్యశాయి యె! 


శ్రీ 


సంకువు చక్రమున్‌ సిలువ 
చంద్ర కళాభిధలన్ని సాయి డీ 
మాంక సరోజ పత్ర శత 
మై విలసిల్లెను; వేషభాషలా 
టంకము కావు ఆతని క 
డానికటాక్షములో తరించగా 
శంకలు వంకలున్‌ కలి వి 
షాదములెల్లయు తీర్చుకోవగా! 


ఆకలి తీర్చెడి అన్నదానము కన్న 
మిన్నదావమ్ము లేదన్నవాడు 

దప్పి దీర్చెడి జలధార లందించుట 
కన్న ధర్మమ్ము లేదన్న వాడు 

దళితుల పతితుల దరిజేర్చి సాకుట 
కన్న వ్రతమ్ము లేదన్నవాడు 











జె. బాపురెడ్డి 
వికలాంగులకు సర్వ విధ సహాయము చేసి 
ఆదుకొనుటే పుణ్యమన్నవాడు 
పలుకు పలుకున సత్యమ్ము చిలుకువాడు 
చిదమలానంద క్షేత్రాల సేద్యకాడు 
పుట్టపర్తిని కైలాస పురము చేసి 
ఇలను పాలించు సత్యసాయీశు డతడు! 


సాయిబాబా కనుసన్నలో సంపూర్ణ 
విద్యాలయాలెన్నా వెలసి నిలిచె 
సత్యసాయీకరస్పర్శతో శాప్రీయ 
వైద్యాలయాలు ప్రవర్మమయ్యె 
భగవాను సాయిబాబా సన్నిధే సుప్ర 
శాంతి నిలయ భక్తిసాధ మయ్యె 
స్వామి విశ్వప్రేమ సందేశమే దేశ 
దేశాలలో జ్ఞాన దీపమయ్యె 
అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ 
కామనలు తీర్చు కల్పవృక్షమ్మువోలె 
ఆయురారోగ్య సాభాగ్యదాయకాత్మ 
శక్తియే భగవాన్‌ సత్య సాయి స్వామి! 


దెబ్బదవ జన శదిన మని 

పబ్బము వేడుకలు చేయ బాబాకు ప్రజల్‌ 
కబ్బములు, కళలు, పూవులు 

గుబ్బన కురిసినవి అతని గుణ గానములై. 








హృదయపద్యం 





ప్రజాస్వామ్య జాతకం 


హస్తముసాచి దీనవద 

నాబ్దము నించుక నేల వాల్చి, ఏ 
నేస్తము వెంటలేని తరు 

ణీమణి, పీడకలేదొ జాగృతిన్‌ 
వాస్తవమౌటచే కరము 

ప్రాణభయంబున క్రుంగి పోయి, సూ 
ర్యాస్తమయంబునందు తిమి 

రాంధము చూచినభంగి ఇ ట్లనెన్‌! 


నే ప్రజాస్వామ్యలక్ష్మిని, ఈ ప్రపంచ 
మందు అందున ఈదేశమందు నాకు 

ఉన్న భావి యదేమిటో ఉన్నదున్న 

యట్లు ఎరిగించు మంచు నన్నడుగ దొడగె! 


గతకాలస్థితి మారిపోవు నని ఆ 
కాంక్షించి నే మోసపో 

యితి; నాజీవిత వర్తమాన మిదిగో 
హీనంబుగా మారె; సూ 

నృతశీలీ కవిసత్తమా తెలుపవా 
నీవైన నా జొతక 

స్టితి ఎట్టున్నదొ ముందు ముం దనుచు సం 
దేహత శ్ర నల్హాడగా! 








జాతకము చెప్పగల్లెడి జ్ఞాన మేది 
నవ్వులాటల కైనను నాకు లేదు 
జాతకమ్ముల జోస్యాల జాడ లెరుగు 
కాలవేదిని నే కాదు కాదనంటి! 


నామాట వినక ఆసతి 

సాముద్రిక మెరుగకున్న సత్యా సత్య 
మ్మామూలాగగ్గ మెరింగెడి 

స్వామివి నీవంచు నను ప్రశంసింపగనే! 


అమ్మా! నీవు త్రివర్లకేతనము రా 
జ్యాంగంబు చేబూని, కం 
ఠమ్ముందో ప్రగతి ప్రణాళికల దం 
డల్‌ దాల్చి సంక్షేమ గీ 
తమ్ముల్‌ పాడుచు జన్మభూమి నిల వి 
ద్యాబుద్ది విజ్ఞాన మా 
ర్ల్గమ్మందున్‌ నడిపించ నెంచి కడు నై 
రాశ్యమ్ము పొ లైతివా! 


అనవుడు ఆ దుఃఖితమతి 

కనులం దొక కొత్తకాంతి కావ్చించెను ఏ 
మని చెప్పగలను; తనయా! 

వినుమవె తన గుండెలోని వేదన కాంతన్‌. = 





హ్యృదయపద్యం కకక 





కులమతకలహ సంకుచితాత్ములకు సర్వ 
సమతా ప్రబోధమ్ము సలుపబోయి 
దోపిడి దౌర్జన్య దురిత దుర్మార్గాల 
పెత్తనమ్ముల మట్టు పెట్టనంచి 
అన్ని విద్యలు నేర్చుకొన్న అవినీతిని 
(ద్రుంచి మానవుని రక్షించ దలచి 
హింస విధ్వంస రహిత సమాజోన్నత 
విలువల కేలెత్తి పిలువ జూచి 
నవశతాబ్ది సహస్రాబ్ది అవతరించు 
తరుణ మాసన్నమౌతున్న ధరణిలోన 
భరతజాతికి జయపరంపరలు గలుగ 
వరము లిడబోయి నే నేల భంగపడితి! 


నేను గ్రహియించినాను నీ నిర్మిమీష 
జరుగకూడని దెట్టుల జరిగె ననుచు 
జాలిపడుచుంటి నీ అపజయము లరసి 
చెప్తుమందువా నా గుండె విప్పి నిజము! 


కులమత కుట్రలవలలో 

తెలియక వడినావు పక్షి తీరున, నరహ 
త్యల రాజకీయములు, నిను 

బలిగొన, వ్యూహమ్ములెన్నొ పన్నుచునుండెన్‌! 











జె. బాపురెడ్డి 
నామాటల్‌ వినగానె ఆమె మదిలో 
నానాస్కృతుల్‌ వెల్లి ఏ 
మేమన్నావు కవీశ్వరా వివరముల్‌ 
ఎట్టున్నవో తెల్పుమం 
చామాత్స ప్రతిరూపి కోరినది; నే 
నట్లేయనన్‌ ఆమె ఏ 
మోమాటమ్ములు లేక కూర్చొనెను వా 
గ్యూలమ్మునిన్నట్టుగా! 


భూస్వామ్య ధనస్వామ్య బ 

లస్వామ్యములేను గాక రహిలో గల ఏ 
ఏస్వామ్య మైన బెదరు భ 

యస్వామ్యము కుట్ర పన్నె హతమార్భగ నిన్‌! 


హత్యాగండము నీదు జాతకములో 
అత్యుగ్రమై యున్నదో 

సత్యాసత్య మెరుంగజాలని ప్రజా 
స్వామ్య ప్రబోధానిధీ! 

దైత్య స్వార్థపరత్వ శక్తులకు నీ 
ధర్మాధర్మ సందేహ సా 

హిత్యమ్మే అనుకూలమైనదట ని 
న్నే అంతమొందించగన్‌ ! 





హ్యృదయపద్యం nn 





రాజకీయాని కిపుడు అర్థమ్ము మారె 
దేనినో ఒక దాని ఏతీరు నైన 

వంచనలతోడ కాని హింసించి గాని 
హత్యచేయక రాజకీయము నే కాదు. 


ఓట్లనో నోట్టు బుల్లెట్లు కాట్లువేయు; 
ప్రజల పంచేంద్రియాలపై (వ్రాలిపడుచు 
కాకి క్యాసెట్టు బోధించు, కావు కావు 
అనుచునే పచ్చబద్దాలు అన్నిచోట్ల! 


అంటినో లేదొ ఆమె నేత్రాంచలముల 
అశ్రువులు తుడుచుకొనుచు అనియె నిట్టు 
“నీవు చెప్పిన దానిలో నిజము కలదు 

ఇంక విశదీకరించుమే జంకు లేక”! 


హంతకు లెవరో నీశు 

ద్దాంతములో ఆప్పు లెనరొ అగుపించని దు 
ర్వాంతములో మునిగిన నీ 

కెంతని వివరింతుబుద్ధి హీనుల చేష్టల్‌. 


నల్లధనార్లన కెల్లలు లేవయ్యె 
పేదవానికి తోక బెత్తెడేను 

అధికారమునకు బాధ్యత లేవి లేవయ్యె 
ఓటర్లకో గుండె పోటులయ్యె 











జె. బాపురెడ్డి 
యజమానులకు అ(క్రమార్దన లెన్నెన్నా 

(శ్రామికులకు నిరశన వ్రతములు 
అవినీతిపరులకే ఆయురారోగ్యాలు 

చట్టబద్దులు కాలసర్పహతులు 


త్స స్వాతంత్ర్యమోగాని ఎందు కనిన 
“బడితగలవానిదే యయ్యె బర్ర”నేడు 
పీడితులు తాడితులు ఊరుపేరు లేని 
జనగణమునకు మిగిలెను “జనగణమన. 


హత్యలే హత్య లయ్యె, ప్రహ్లాదు లెవరు 
“సత్యనారాయణా” అంటె హత్య లనిరి 
హత్య కాకుండ మిగిలిన సత్యముంటె 
ఆత్మహత్యల పాల్టేసె అంధనీతి! 


తల్లడిలి ప్రజాస్యామ్యమతల్లి అపుడు 

దేశ రక్షణ గూర్చి ఆవేశపడుచు 
మాయమర్మాత్ము లగు ఆతతాయిల నిక 
మట్టిగరిపించుయుక్తి చూపెట్టు మనెను. 


సంగతి తెలిసినది గదా 

దొంగలపా లైన నీ బ్రతుకునకు నీ వే 
భంగిన కారణ మో రా 

జ్యాంగములో తరచి చూడ అవగత మౌలే! 





హ్యృదయసపద్యం అణణణకానాలలతా ననున మ 
ఇన్ను మిన్నెరిగి నట్టి నీకన్ను కట్టి 
ఆడు నాటకములను, పవాడములను 
ఆపవలెనమ్మ నీవె చిద్రూపమెత్తి 
ఆత్మరక్షణ కెందుకమ్మా అటాట్య! 


కలముతో వ్రాసెడి కమనీయ చరితను 
కత్తులతో వ్రాయు కంటకులను 
మట్టిని పైడిగా మలచెడి ప్రగతిని 
శిలువవేసెడి గ్రామసింహములను 
సుధలు పారిన నేల రుధిరాల తడిపెడి 
ఉన్మత్తవాదనాపోహమతుల 
హద్దులు లేని ద్వేషాగ్ని వర్షము సరి 
హద్దుల కురిపించు అరిగణముల 


వేయికన్నులతో కనిపెట్టుచుండి 
కనికరించక వారిని కలలనైన 

దేశ గౌరవ సౌభాగ్య దీప్తి ఆన 
మట్టుపెట్టుము పౌరుష ముట్టి పడగ! 


“ధర్మ సంస్థాపనార్దాయ” ధరణికి దిగు 
దేవుడే నిన్ను రక్షించు దీక్షబూని 

ఎట్టి అవతార మాయుధ మేదియైన 
తప్ప వాతనికిని ముప్పు తిప్ప లిపుడు. 











జె. బాపురెడ్డి 
ఆయినను నీ హృదంతర క్షు 
ధాగ్నులు ఆర్పగజాలుశక్తి ఏ 
దయినను నీ ప్రజాబలమె 
అన్నిటికన్నను మిన్నయౌ; దయా 
మయుడగు దైవమైన జన 
మానస శక్తియు తోడు ఉన్ననే 
జయమది నిశ్చయమ్ము! శుభ 
జాతక వౌదువు నీవు మాతరో! 


అని నేను మంగళము పా 


డిన యట్లనుభూతి పొంది ఠీవిగ లేవన్‌ 
వినపడె వీధులలో నిజ 
జనగణముల స్వప్నలోక జయనాదమ్ముల్‌! 





ప్యృాదయపద్యం అనానను 





అవధాన కవితా హంస 


తిరుపతి వేంకటేశ్యరుల 
ధీవిభవ మ్మవధానమందు కొ 
ప్పరపుకవీంద్రచంద్రుల ప్ర 
భాప్రతిభావిభవమ్ము, భావనాం 
బర రసకేళికానుభవ 
భర్మము కట్టిన తెన్ను మేడలో 
సరసవినోది వాణి దొరసాని వ 
సించును మోహనమ్ముగా! 


ధర ఆశుకవితావధానమ్ము కెదురైన 
అన్ని సమస్యలన్‌ అధిగమించి 
వర్ణించు మనుచు సవాలు చేసిన కావ్య 
వస్తువు లిడిన ప్రశస్తు లంది 
దారితెన్నులు లేని దత్తపదాలకు 
రూపురేఖల జీవదీప మిచ్చి 
న్యస్త నిషిద్ధ ప్రయాసాక్షరములను 
చేర్చి మార్చి సుగతి కూర్చి, తీర్చి 
మధుర మోహన అవధాన మంత్రశక్తి 
జాడలను క్రీడలను చూపినాడ వార! 
పృచ్చకుల ప్రేక్షకుల బుధవిదుల ఎదలు 
మేడలౌ నీకు మోహన మేడసాని! 


నాలా టా 








జె. బాపురెడ్డి 
అర్థనిమీలితనే (తా! 

స్వార్థములేనట్టివాడ, సాహిత్య శ్రీ 

తీర్జుడ, మేసామోహన్‌ 

సార్థక షోడశిగుణితపు అవధానివహో! 


లండను హ్యూస్టను మొదలగు 
ఖండాంతరముల అఖండ కవితాశు సుధా 
భాండము నిడికొని శుభకర 
తాండవమాడిన శతావధానకవీశా! 


అభినందింతు శతావధాన కవితా 
హంసాత్మకా నిన్ను నే 

నభినందింతును ధారధారణ సువి 
ద్యావైణీకా నిన్ను నె 

డభినందింతును, ఆంధ్రవాజ్మ్యయ వికా 
సానంద సంధాయక 

ప్రబలం దీవును క్రాంతి కాంతి కిరణ 
ప్రాభాతమైనందుకున్‌. 





పహృదయపద్యం 





కళాతృష్ణ 

అందము అందమే మనకు 

అందిన అందక పోయినన్‌, మన 
స్పందన వేరు తార్కిక వివాదము వే 

వాదము వే రవి రెండు భావనా 
నంద నదీ తటద్వయమునా విలసిల్లను, 

నా విలసిల్లను, ఇంద్రియానుభూ 
తీందిర పేదవోదు పడగెత్తిన 

గెత్తిన ధీబల శాస్త మెంతయున్‌! 


రాలును రప్పలున్‌ పనికి 

రానివి కొండలు, గోతులున్‌ వినా 
గాలియు నీరు లేని ఎదొ 

గందరగోళము చంద్రగోళమం 
దాలకు ప్రోలి కాదనచు 

అద్భుత చిత్రము లెన్ని చూపినన్‌ 
రేల నభోంతరాల శశి 

రేఖల జూచి చలింపకుందుమా! 


ఎముకల గూడు నాడులకు 

ఇల్ల కళంక కళంక రక్తనా 
ళముల సమూహమున్‌ పలల 

రాశి కళాసప్రతిత్తియేను, దే 


వ లాలా నా 





జె. బాపురెడ్డి 





హమని ఎరుంగు డాక్టరుకు 

అందము చందము, కొనుపించదా 
రమణుల చూచినప్పుడు స 

రాగ పరాగము పొంగులెత్తదా! 


మబ్బులందు పైనించి విమానమందు 
ఏమిగల దిందులో, ధూళిధూమ మనుచు 
అనుకొనుచు నేలపై దిగి, అంబరాల 
తేలు జలదాల అందాల తేలిపోమె! 


బాధపడెడివారు బాధించు వారును 
వట్టి అభినయించు వారె యంచు 
తెలిసి కూడ వెండి తెరమీద దృశ్యాలు 
కాంచి కంట నీరు నించు కొనమె! 


పుట్టినది గిట్టు, బ్రతుకు బుద్బుదమె యంచు 
ఎరిగియున్‌ నరుల్‌ చావుపే రెరుగనట్టు 
ప్రాకులాడరె యశము, ప్రాభవము కొరకు 
వాస్తవముకన్న బ్రతుకులో భ్రాంతి మిన్న! 


చంద్రవిజయమ్ము, విజ్ఞాన శాస్త్రజ్బంభ 
అమ్ము, ఊహా జనిత కపనమ్ములకును 
కళలకు విఘాత మనెడి సుద్దు లవి మిధ్య 
శాశ్వతము కళాతృష్ణ ఆ జాబిలి వలె! 


లా య లలల 


హ్యదయపద్యం 








జాషువా! పీడితజనవాసవా! 


కులమత మౌఢ్యమ్ములపై 

కలమెత్తిన మానవత్వ గళమెత్తిన కో 
కిల సింహనాదకవితో 

జ్వాల జాషువ భానుమూర్తి వాగ్రస కీర్తీ! 


చీకటి గుడులలో చిద్రూపమెత్తిన 
గబ్బిలమే నీకు గంటమయ్యె 
ఆకలి బడులలో కేకలు పెట్టిన 
కడగండ్డు ని కావ్యకంఠ మయ్యె 
నీచమారీచగజనీ గర్వ మడచిన 
పిరదౌసి నీశక్తిపీళ మయ్యె 
సంపుటీకృత మైన సత్యసాహిత్య చే 
తనము నీ విజయపతాక మయ్యె 
షాజహానుని ప్రేమార్ర తాజమహలు, 
సర్వసమాతాప్రబోధి శ్మశానభూమి, 
శిశిర పీడిత దళితుల జీవితములు, 
ధన్యమైపోయె నీ భావ దర్శనమున. 


ప్రవిమలగుణ సాగరుడవు 

నవకవితా పద్య పద్మనాభుడవు |ప్రజా 
కవిశబ్ద రసాకృతుడవు 

శివసుందర సత్యభావ శిల్సివి నీవే! 


నాననా [5 


—— rr దే. బొపురెడ్డి 


జనుల జీవనాడులను తండ్రులను చేసి 
వినిచినావు రుద్రవీణ వాణి 
కపటకలుషనాటకములాడిన చరిత్ర 
బుద్ది వచ్చి తప్పు దిద్దుకొనియె! 


శృంగారమునకు మేల్‌ బంగారు వన్నెల 
భాష నేర్పిన ప్రేమవాది వీవు 
స్వార్థ పంకిలమైన సంస్కృతికి విశుద్ద 
పథము చూపిన క్రాంతివాది వీవు 
ఆస్తిక నాస్తికాదైత సీద్దామృత 
దృష్టి వెలిగించిన ధిషణ ఫ్రీపు 
కవ్వించు విషయము నవ్వించి చెప్పెడి 
హాస్య భాష్యాల విన్యాస మతివి 
నిస్తులప్రతిభతో కావ్యవస్తువులను 
అమర మొనరించు విద్యారహస్య నిధివి 
ప్రస్తరాలను పరిమళ ప్రసవములుగ 
మార్చగలిగెడి నైపుణి నేర్చినావు! 


వాదాల పేరు లెందుకు 

వేదాలె శిరమ్ము లూపు విజ్ఞతగల భా 
వోదయ రోదసి నీకవి 

తాదృక్పథ; మంతకన్న ధర్మము గలదా? 


ననన గగ నననననననననననాననాననననని 





హృదయపద్యం 
కారణజన్ముడా! భరత 
ఖండ పురోగతి కడ్డులౌ దురా 
చారములన్ని తుంచుయువ 
శక్తుల భీమవిజృంభణాన ని 





పేర ప్రతిష్టితమ్మయి ప 
విత్రత జెందిన సాహితీ పుర 
స్కారము నాకు దక్కినది; 


జన శ్రతరించినదయ్య జాషువా! 


అన్నా! నిన్‌ కబళింప లేదు మృతి, ది 
వ్యాలోచనా దీక్షలో 

కన్నుల్‌ మూసి అనంతకాలవిలస 
ద్దానమ్ములో లీనమై 

యున్నావందులకే భవత్క్భతులభా 
వోద్వేగ మీ జాతిలో 

చెన్నారున్‌, వినుకొండ నీ ప్రతిభకున్‌ 
చిహ్నం బగున్‌ జాషువా! 





శ్రామిక విజయం 


నాగటి చాలులో నడిచి 

నాటుచు విత్తనముల్‌ శ్రమించుచున్‌ 
సాగెడి రైతు కూలిజన 

శక్తికి తోడుగ వెంటబోవలెన్‌ 
జాగిలనుట్టు కాలము; వి 

షాదమయమ్మగులోక మందు, ఏ 
యోగములైన నేమి తల 

యొగ్గవలెన్‌ శ్రమయోగ సిద్దికిన్‌. 


శ్రమయే సృష్టికి ప్రాణము 

శమయే పరిణామ చరిత రథసారథియున్‌ 
శ్రమ సమ్మెకు దిగెనో, కా 

లమునకె మూర్చిల్లు ఘోరప్రళయము వచ్చున్‌ ! 


కార్మికున కందుకే నమసప్కారమనుము! 
కర్తకుని కందుకే పురస్కార మనుము 
పొట్టకూటికి మట్టిలో కొట్టుకొనెడి 
కూలినాలికి జేజేలు కొట్టవలయు! 


కులమతకుధ్యాలు కూల్చివేసెదమన్న 


'బానిలకజ్ఞాత వానమయ్యె 
అవినీతి ఎందున్న అంతు చూచెదమన్న 
బెదిరింపులన్నియు బెదరిపోయె 





సమసమాజమ్మును స్థాపించగలమన్న 
దీక్షలన్నిటి కురిశిక్ష లాయె 

రూపొయి విలువను కాపాడుతామన్న 
అభయ ముద్రలు పశ్చిమాద్రి (గ్రుంకె 

భరతజాతి ప్రగతిలోక బాంధవుడగు 

దేశరాజ్యాంగమెంత ఆవేశపడిన 

కదలనంటున్న చీకట్టు వదలు బెట్టు? 

శ్రామికాళికి న్యాయము జరుగుటెట్టు? 


కష్టజీవుల వెతలెల్ల, కవితలయ్యె, 
చిత్రకారుని రంగులచిత్రమయ్యె 
గాయకులగళ సీమల గానమయ్యె 
కాని, కష్టాలు తొలగుటే కల్ల అయ్యె! 


చదువులు శాస్త్రముల్‌ ప్రకృతి 
శక్తులపై విజయాలు, జ్ఞానసం 
పదలు, ప్రబోధముల్‌ సకల 
మానవజాతి సుఖాల కోసమం 
చు దలపకన్‌ సువిద్యలను 
క్షుద్రముగా పరపీడనమ్ముకే 
వదలక వాడుకొంచు మను 
స్వార్థపరుల్‌ నశియింపగా వలెన్‌! 





జె. బాపురెడ్డి 





నల్లబజారులో నానావిధములైన 
వేషాలు వేసెడి విద్యలెరిగి 
ఆఫీసులందు సర్వావస్థలందు, న్యా 
యార్జుల పితుకు వ్యూహములు పన్ని 
కాంట్రాక్టులందున కాజేయ వలసిన 
దెంత ఎవరెవరికో తంతు లెరిగి 
రాజకీయాల దుర్గాలు జయించేటి 
వక్రమార్గాల గోప్యమ్ములెరిగి 
ఏప్రణాళిక పథకాలు ఎట్టు ఉన్న 
శాసన నిబంధవాదు లే సరళి ఉన్న 
ఎవరు అధికారమున ఉన్న ఏమి యైన 
జయము సాధించు అవినీతి జగతినేత! 


పశ్చిమదేశాల ప్రగతి అద్భుతమని 
పర్యటనలు చేసి వచ్చి చెప్పి 
మనవాళ్ళు ఏదేశమున నున్న ప్రతిభకు 
(ప్రతిరూపులని సభాప్రకటన లిడి 
అమెరికాలో రోడ్డు ఐరోప వాకిళ్లు 
అద్దాలు అని బల్ల (గ్రుద్ది చెప్పి 
అటు జపానైనను ఇటు సింగపూరైన 
ఎంచ జాలని వృద్ది గాంచెనంచు 
గొంతువిప్పి చేతులు త్రిప్పి అంతులేని 
మెప్పులను కురిపించు వారెప్పుడైన 


జ క ద్ర న 


హ్యదయపద్యం లకు 





బాగుపడకుండ భారతావనికి వారు 
చేసినట్టి పాపాలేవి చెప్పరేమి? 


ఎన్నిటికైనను (శ్రామిక శక్తుల 
ఈక్షణపంక్తులు మార్గముగా 
మిన్నున దాగిపుడివ్వుడదే, కను 
మేరల కన్సడు జర్దరితా 
పన్నజనావనుడౌ నవ భానుడు 
వచ్చును, ఈపెనువీకటి వి 
చ్చిన్నము చేయును; నాశము చేయు, అ 
జేయత రాక్షస దర్శములన్‌. 





జె. బాపురెడ్డి 





ఆత్మశ్రుతి 


ముద్దులు మూటగట్టు నగు 

మోమును నామదిగాంచి మూర్చిలన్‌ 
నిద్దురలేచి నా గళము 

నిర్వచనీయ రసానుభూతిలో 
పద్దెములల్లి పాడుకొను; 

భావమెరింగిన భాష తప్పులన్‌ 
దిద్దుచు సత్యవృత్త పరి 

ధిన్‌ విడనీయదు నామనోగతిన్‌! 


ఆకలిలేని కోకిలము 

నై ప్రమతీప్పరసాల శాఖపై 
చీకటి గొంతు విప్ప[శ్రుతి 

చేసితి “కోహము, కోహమన్‌స్వర” 
శోకము; సృష్టి మూలగత 

శూన్యము “సోహము సోహ” మంచు, నా 
లో కలిగించె సత్య గుణ 

రూప విచార వివేచన స్పృహన్‌! 


నను గని పెంచినట్టి కరు 

ణామయి; స్పష్టరహస్య విద్య నా 
జననములోన కనొనిన 

శారదలక్ష్మి ప్రపంచ మెల్లనా 


[5] నమన 


పహృదయపద్యం is ee 





కనుగవలోన చూచుకొను 

కాంతి కిరణ్మయి; దేశకాల బం 
ధనముల చిక్కి చిక్కని అ 

నంత రసాకృతి మాత్సమూర్తియే! 


ఎనుబదియారు వత్సరము 

లీ జగమందు వసించి వెళ్లిపో 
యిన నను కన్నతండ్రి కను 

పించును నా పరితప్త చేతనా 
వనికలమీద; నేను పసి 

బాలుడనై పరికించుచుందు జీ 
వన మరణాలనే యుగళ 

పాత్రల నాటక కాలచిత్రమున్‌! 


త్యాగముచేతనే [బతుకు 

ధన్యత జెందును; అందుకోసమే 
త్యాగము చేయగల్లెడి వి 

ధాన మెరుంగుటె మానవాళికిన్‌ 
యోగము, నిత్య జీవన ప్ర 

యోగము కావలె; ఉత్తమోత్తమ 
శ్రీగుణ శీలివై రచన 

చేతును త్యాగమహాప్రబంధమున్‌! 


————[ 62 





జె. బాపురెడ్డి 





వీణయే లేని సరికొత్త వైణికుడను 
వేణువే లేని ఒక వింత వైణవికుడ 
చేయిచాపిన వీణయె మైోయుచుండు 
పెదవి విప్పిన వేణువై ఎదల కదుపు! 


నేను కవీశ్వరుండ నన 

నేరనుగాని రసార్టకావ్య ని 
ర్మాణమె ప్రాణమైన సుకు 

మారుడ, అక్షర భావ శిల్ప సం 
ధానుడ, నిత్య సత్య శుఖ 

దాయక జీవనగాన గర్భసం 
తానము నేను, నేను పరి 

తప్త జగజ్జననీ ప్రసన్నుడన్‌. 


పొడువేమియును లేని నిడివేమియునులేని 
చుట్టుకొలతలు లేని శూన్య మగుచు 
కనుపించనట్టుండి కనిపించునట్టుండు 
కటిక చీకటియును కాంతి యగుచు 
మాటాడలేని ఏమాటయున్‌ వినలేని 
మౌనాలకే మర్మమౌన మగుచు 
మనవెంట పడిరాని తనవెంట గొనిపోని 
తత్వమౌ ఆత్మబంధుత్వ మగుచు 
వృత్తముల జీవనానందవృత్తములకు 
కేంద్రబిందువౌ సృష్టి మహేంద్రజాల 


హృదయపద్యం == 
లీలలన్‌ కాంచగల్లెడి జ్యాలనేత్ర 
రవినె యనుకొందు తిరువె[రి రాత్రులందు! 


నేను విమానమందు పయ 

నించెడి వేళల, నింగివంగి నా 
లోనికి తొంగిచూచును 

“హలో” యని సిల్చును; భావవీణపై 
గానము చేయు నాకు రస 

కావ్య విలాసము చూపు, నాటిరం 
భానలకూబర ప్రణయ 

మార్గములో సితమేఘ మాలికల్‌! 


జీవుడు పుట్టినప్పుడు; వ 

చింపగరాని విధాన భూమిపై 
జీవనయాత్రసల్సి, పెను 

చీకటిలో కనుమూయునప్పుడున్‌ 
నా వికచాత్మలో ప్రణవ 

నాదమెదో వినిపించుగాని, త 
ద్భావమెరుంగలేక భవ 

బంధములే విడిపోవు బాపురే! 


తనయుడుగ ఇచ్చితిని తలిదండ్రులకును 
తండ్రీగా ఇచ్చినాను నా తనయులకును 
ఇచ్చుటయెగాని ఆర్థించు టెరుంగ నట్టి 
జీవితము నిట్లై ముగియింపజేయ దలుతు! 


దై గంద్రంెడ్డి 





నను (పీమించిన మిత్రుల 

నను ద్వేషించిన జనమ్మునైనను సమద 
రృనమున (ప్రేమించితి ఈ 

గుణ మిట్లే వరలుచుంట కోరుచునుందున్‌! 


అందరు వ్రాయు పద్యములు 

అందరు వ్రాసెడి గద్యముల్‌ రసా 
నందము వంచునేని నృజ 

నాత్మక చేతన పెంచునేని, ని 
ర్హ్యంద మనస్కతన్‌ చదివి 

దారిని కొనుభవమ్ము పొందెదన్‌ 
నందన కూర్చలేని కృతిపై 

బునకొట్టను జాలి చెందెదన్‌! 


మనమున గల భావములకు 
ఘనతరముగ వాస్తు రూప కల్పన చేతున్‌! 
కనుపించు వస్తువులలో 

కనుపించని భావసత్యకాంతులు నింతున్‌ 


హాసము చిందు నా కవిత 

లంబుజ పత్రముల ట్టొకప్టు; లో 
గాసిలి ఏడ్చు ఏ ప్రళయ 

గర్జ్దనమోవిన నట్లొకప్పుడున్‌ 





హృదయపద్యం 22వ 


త్రాసము తాపమున్‌ కలవ 

రమ్ములు లేక నొకప్లు పూర్ణ మౌ 
నాసనయోగదర్భనము 

నన్‌ వినిపించు నిరక్షరశ్రుతుల్‌! 


తామే ప్రశ్నలు వేసుకొంచును సమా 
ధానమ్ములున్‌ తామె ఎం 

తోమీమాంస యొనర్భి చెప్పుకొని, సం 
తోష సంతాప మ 

ధ్యే మార్గమ్మున జీవితాశ్వముల దే 
దీప్యముగా తోలు, నా 

(పేమారామ తురీయతత్వ కవితల్‌ 
స్వేచ్చానురాగాలతో! 


క్షణముల్‌, రోజులు, వారముల్‌ నెలలు వ 
రృమ్ముల్‌ అకాండమ్ముగా 

నినదించున్‌ పరిణామ సూచిరుతులై 
నిర్నిద్రకాలోరు వా 

హినిపై సాగు మదీయ దార్భనిక సా 
హిత్యాత్మ నాదమ్ములై 

వినువీధిన్‌ తలపించు వాస్తవికతా 
వీధిన్‌ విలాసమ్ముల్సె 








జె. బాపురెడ్డి 
కాళీయ ఫణి ఫణా[గ్రముమీద శ్రీపాద 
నృత్యము నాలేఖినీ గమనము 
అసురత్వ గర్భకుహరభేదనము చేయు 
నఖతాండవము శైనా నవకవనము 
దుర్నితి దశకంఠు దునుమాడ జృంభించు 
జ్యాగర్ణనమ్ము నాశబ్దరవళి 
క్షాతలద్యోతలా క్రమణ చేసిన, బలి 
వైరి పాదమ్ము నా భావపరిధి 
నవతస్వచ్చంద యువత మానవత సమత 
హక్కులకు చెక్కు చెదరని అభయశక్తి 
నా తపోజాత నిటలాక్ష జాతవేద 
కీల సుస్నాత నా సాహితీలతాంగి! 


పుట్టినదాది నన్‌ కలల 

పూవుల తొట్టియలోన పెట్టి, జో 
కొట్టుచు వెల్లు చీకటుల 

కోణము లంటగ ఊపుచున్‌ ఏదో 
పిట్టకథల్‌ కబుర్లు విని 

పించుచు బొమ్మల నాడిపించుచున్‌ 
గుట్టు లెరుంగనీని బ్రతు 

కున్‌ నడిపించును కాల మక్కటా! 


(7 దానన 


హ్యదయపద్యం అణకువ 


ఏదో శోధించాలని 

కాదో బౌనో వితర్క కొాననమున, 
నేదో బోదించాలని 

దోదీయమనః ప్రవృత్తితో విహరింతున్‌ 





కోరి కోరి వేసికొంటి ఎడారిలో 

నీరు కనుగొనగ గుడార మొకటి 

చూడు చూడు మంటు సుడిగాలి చెలరేగె 
మిగిలినాను నేనె మింటి క్రింద. 


గంగిరెద్దుల ముద్దు గంతులాటల గూర్చి 
గుమ శద పూలరాగమ్ము గూర్చి 

ముంగిళ్లపై వ్రాలి ముచ్చట గొలిపెడి 
గొబ్బిళ్ల గుజ్జన గూళ్ల గూర్చి 

ముసుగుమూటల, చలి, ముద్ద గట్టంచిన 
ముదుసళ మూలుల మొరల గూర్చి 

క్‌. గ్‌. 

జిగిబిగి కౌగిళ్ల శ్రీకారములు చుట్టు 
యువదంపతుల అనుభవము గూర్చి 

మనసుమనసును అతికించు మమత గూర్చి 

మనిషి మనిషిని కలుపు సమతను గూర్చి 

వివశతను అల్లుకున్న నా కవితలన్ని 

ఏటిలో దూకి కన్నీటిపాట లౌనా! 








సిరికొండలో పుట్టి చీకటి గదిలోన 
కట్టిన తొట్టిలో పట్టి నైతి 
కొండకోనల్లె వైకుంఠమ్ముగా నెంచి 
లీలగా తిరిగిన కేళి నైతి 
వాగువంతల గట్ల, పచ్చిక బయళుల 
పసుల మేపిన పశుపాలు డైతి 
చదివించుమని పోరు సల్సి పొరుగూళ్లలో 
బడుల కేగిన వింతబాలు డైతి 


అది ఇదన నేల, వాణిదుర్లా భవాని 
అతుల కరుణామృతము [త్రాగి అక్షరాను 
భూతిలో తప్తమైన విభూతి నైతి 

గుడ్డి తిమిరాల నే బాపురెడ్డి నైతి! 


తన ఉనికి తానె తెలియనంతటి విశాల 


సృష్టినే చుట్టబోవు నా దృష్టిని గని, 
కోటి కోటి నక్షత్ర చక్షువులు కూడ 
చాలవని కుందు నింగియే జాలిపడును. 








వ్యూాదయపద్యం 





హాలండు పూల హేల 


ఎగసిపోయి మిన్నంట నే నెగసిపోయి 
సింధువుల క్షేత్రములు గిరి శృంగములను 
దాటి వ్రాలితి మంచుపూతోటలోన 
రాగసాగర నవ్యతీరాల లోన- 


ఎచ్చట చూచినన్‌ సుమము 

లే సుమకోమల బాలలే సిరుల్‌ 
విచ్చిన జాడలే మధువు 

వెచ్చదనమ్ములు పంచు వాడలే 
పచ్చిక బీడులే ఘటని 

భ స్తన గోవుల మందలే ఒహో 
అచ్చర లుండు స్వర్గ మిది 

యా యనిపించెడి వింత నేలలే. 


చూచితి సొందర్యమ్ములు, 

చూచితి మధురుచులు, తాకి చూచితి కౌనుల్‌ 
చూచితి నవవాసన, విని 

చూచితి జీవనగలాలు, చోద్యము లెన్నో! 


“సురజగత్తున ఈ బీరు దొరకబోదు 
కాన మనసార త్రాగు డిక్కడనె” యంచు 
కొంటెనవ్వుల గుబ్బెతల్‌ కొసరి కొసరి 
అమ్ముదురు బారులను బీరు హైనకీను. 








జె. బాపురెడ్డి 
పని యొనరించు వేళ పార 
పాటున సైతము విశ్రమించ, రా 
పని సమయమ్ము తీరగనె 
పక్షులు పోలిక స్వేచ్చగా గృహాం 
గణములయందునో ప్రియుల 
కౌగిళులందునొ పానశాలలం 
దుననొ వినోద మోదముల 
తో పులకింతురు కార్యముక్తులై. 


భగవద్భక్తి కళానురక్తి చిర సౌ 
భ్రాత్సృత్వ సేవా సుధా 
పగలే తుంగ తరంగ హస్తములు పై 
పై కెత్తి గొంతెత్తి మో 
క్షగవాక్షమ్ములు విప్పి ఏవొ ఉపదే 
శ మ్మిచ్చుచున్నట్టు నా 
కనిపించెన్‌ వినిపించె చర్చిగుడి గీ 
తాలాపముల్‌ అచ్చటన్‌. 


పిన్నలు పెద్దలు కన్నెలు ప్రాఢలు 
భేదము లెంచక వీధులలో 
మన్ను చివుర్చగ మిన్ను గగుర్చగ 
మంచు పరాగము నించుకొనన్‌ 
వెన్నెల కన్నెలు పాటలు పాడుచు 
వెచ్చని నాట్యము లాడి రహో 
కన్నుల చూచియు నమ్మము అచ్చటి 
“కారినివాలు” మహోత్సవముల్‌! 


హృదయపద్యం = 





విడి విడి నాట్యముల్‌ సలిసి 

వేసట జెంది, రణించ వాద్యముల్‌ 
తడబడ పాదముల్‌ ఎదలు 

తత్తర మొందగ, నాట్యశాలలం 
దొడలు ఒడళ్ళు ఏకముగ 

ఒక్కరి నొక్కరు కౌగిలించి (పీ 
ముడి యొనరింపగా నటనముల్‌ 

యువతీ యువకుల్‌; కనన్‌ వలెన్‌! 


కాచిన ఎండలో తళుకు 

కాంతులు చిందెడి స్వర్ణ రాసులో 
లేచిన సాగరోర్మికల 

లేచిన సుందర రత్న రాసులో 
తోచదు, నగ్నగాత్ర నవ 

తోరణ పంక్తులు కట్టి సొంపుగా 
బీచులు సల్పునేమొ కను 

విందుగ (గ్రీష్మమహోత్సవమ్ములన్‌. 


ముద్దులుగార, జార జన 

మోహన నగ్నవయో విలాసముల్‌ 
అద్దపు శాలలన్‌ మెరయ, 

ఆత్తరు లత్తుక కాటుకల్‌ ఎవో 
అద్దిన అందముల్‌ మరుని 

అమ్ములుగా అని సల్పు కామపున్‌ 
విద్దెల వీరవేశ్య లట 

వింతలకే గిలిగింత లయ్యెడిన్‌! 


2 rc 








జె. బాపురెడ్డి 
“రంబాంటు” తైలచిత్రాలశాలలను, “మ 
స్తాఖు”లో కుడ్యచిత్రాలు చూడు 
మంచి కంజలిపట్టు కంచు విగ్రహములు 
“జగతి న్యాయస్థాన” శాంతిమహలు 
బృందావనమునకే విందౌ కు కెన్‌హాపు 
యమున బోలిన రైను రమణి చూడు 
ఆలమందలు చూడు అభిసారికల చూడు 
పాడిపంటలు వనప్రకృతి చూడు 
చూడు “రాటరడాము” లో ఓడరేవు, 
“స్టేవినంగను” లోని విచిత్రములను, 
మేడలను చూడు, వ(జాలవాడ చూడు, 
గాలిచక్రాల డైకులలీల చూడు! 


ఏగుము ఒక్కసా రయిన 

హేగు మహానగరమ్ము చూడగా 
ఏగుము ఇంద్రభోగముల 

నేలెడి ఆంస్టరడాము చూడ, త 
త్సాగరతీర రమ్య సుమ 

పాగర డోలల తేలిపోవుచున్‌ 
సాగుము డచ్చి వీరులు స్వ 

శక్తి సృజించిన దేశమున్‌ కనన్‌. 





హృదయపద్యం 





నగ్నసత్యం 
అదిప్రశాంత విశాల వనాంతరమ్ము 
అది సరోవర తీర వయాళి భూమి 
వర్ణనుత లింగ జాతి వివక్షలేని 
సర్వసమతా స్వతంత్ర సంచార సీమ. 


ప్రకృతి ఒడిలో అమాయిక పక్షి వోలె 
ఆడుకున్నాను నిర్వికారాత్మ తోడ 
చంటిపాపను బోలు నా ఒంటిమీద 
నూలు పోగైన లేదులే గాలి తప్ప! 


హరితారణ్య విభూషితాచల పరి 
వ్యాకోచ శీతోర్మికా 
సరసీధామము చేరాగానె కృతకా 
చ్చాదంబులన్‌ తీసి స్త్రీ 
పురుషుల్‌ నగ్నశరీరులైరి బిడియం 
బున్‌ భీతియున్‌ లేక, దు 
ష్కరమౌ జీవితపార దర్శికతలన్‌ 
సాధించుచందంబుగా. 


పాతబడని తీసిపారవేయగలేని 
నగ్నతను ధరించినారు వారు 

ప్రాణ విత్తమాన భంగ భయము లేని 
స్థితికి తాపసు లయి చేరినారు. 








జె. బాపురెడ్డి 
ఏమి దిగంబరత్వ మది 

ఏమి విచిత్రవినోద సీమయో! 
కామినులైన నేమి దృఢ 

_ కాయులు పూరుషులైన నేమి స్వే 

చృ్చామయమ్రైన ఆ ప్రకృతి 

శాంభవి అంకములో విశుద్దని 
ష్కాముకతన్‌ యధేచ్చగ 

పచారులు చేసిరి నిర్మలాత్ములై 


పిల్లలు పాపలు లేరట 
ఎల్లరు పసిపిల్ల లౌటయే కారణమో! 
కల్లాకపటా లెరుగని 
చల్లని కెరటాలవోలె సాధువు లౌటో! 


అగ్నికీలల బోలు ఆనగ్నతనుల 

కంట బోవేమొ మలినములను నవేవి! 
పారదర్శిక రూపసపావనులను 

వీడునో వీడ అనుదిన విషయమవాంఛ! 


రాలును రప్పలున్‌ తరులు 

రంగుల పిట్టలు గట్టులన్నియున్‌ 
గాలియు నీరు ఆకసము, 

కాంచుచు ఆనవనగ్నలిలలన్‌ 


హృదయపద్యం జననము 
ఏలవలేశ మైన నిర 
సించను లేదది యేమి చిత్రమో 
కాలము సాగిపోయినది 
కాంచియు కాంచని యట్లదంతయున్‌. 


రాయంచలను బోలు రమణీమణులజాచి 
తత్తరపడలేదు చిత్తమచట 
అపురూప వనితల అంగాంగములు చూచి 
చిలిపిచేష్ట లవేమి చేయలేదు 
యువతీయువకులను నవదంపతుల జూచి 
ఉదయించలేదు దురూహ లేవి 
జలకేళు లాడు ఆజనవైభవము జూచి 
రేకెత్తలేదు ఉద్రేకమేది 
వింతలో వింత ఆసన్నివేశమందు 
దాచుకొనలేని నా ఒళ్లు చూచుకొనుచు 
ఆత్మ పరమాత్మ దర్భనమైన యట్లు 
పరవశించితి భవభయ భ్రాంతి వీడి. 


అదికలయో నిజమె శ ఎది 
యైన నపూర్వమహానుభూతి సం 
పద అది; భాషలందు పరి 
భాషలయందు వచింపరాని అ 











జె. బాపురెడ్డి 
భ్యుదయమె; స్వర్గలోక పర 

యోగమె, వాదవివాదతర్కవున్‌ 
చదువులు శాస్త్రముల్‌ తెలుపజాలని 

నగ్గనిగూఢ తత్వమే! 


పలు వేషంబులు దాళ్ళి నాగరికతా 
భాసన్‌ ప్రదర్శించు కు 

ట్రలు స్వార్గోగ్ర కుతంత్రముల్‌ కపట దు 
ష్టవ్యూహముల్‌ పన్ను ము 

చ్చులు ఊరేగు ప్రపంచమందు పశు ప 
క్షుల్‌ వోలె పైపైని క 

ప్పులు లేకుండ చరించు నగ్నతనులే 
వూజ్యుల్‌ గదా! ఎంచగన్‌. 


హృదయపద్యం అకకాడ 


హిమగిరీంద్రుడు రవీంద్రుడు 


హిమగిరీం[ద్ర శిఖరి, హిందూ మహాంబుధి 
గంగ, యమున, కృష్ణ కలవు నూకు 

కలవు తూర్పు పడమరల కనుమలు మాకు 
కవి రవీంద్ర! నీవు కలవు మాకు. 





కలవు కాని నేడు కనరావు కనులకు 
ఐన లేదు నీవు లేని చోటు 

లోని కనులు విప్ప లోకమ్ము నిండార 
కలపు నీవు, వెల్ల గలవు నీవు! 


వంగమె కాదు, ఈ భరత 

వర్షమె కాదు, ప్రపంచ మెల్ల ఉ 
ప్పాంగెను నీయెడంద విర 

బూచిన కావ్యకళా పరీమళో 
త్తుంగ తరంగ డోలికల; 

దుర్భర దాస్య విశీర్ల సాహితీ 
(పొంగణమందు నాటితి వ 

యా విలసద్రసపారిజాతముల్‌! 


శీతాద్రివై నీవు గీతాంజలి ఘటించి 
ప్రకృతిలో లీనమై పాడు నపుడు, 

విశ్వ భారతి వీణ వినిపించె నొక క్రొత్త 
(శ్రుతి, నవజీవన రుతి; రవీంద్ర! 








జె. బాపురెడ్డి 
దేశాల విడదీయు ద్వేషాన్ని కుడ్యాలు 
కూలె, ప్రాక్సృశ్చిమాల్‌ కూడి పాడె 
ద్యోగంగ భూగంగతో కూడి ప్రవహించె 
నరునిలో దివ్యగంధములు వీచె 
ప్రావృడంభోధర రథమ్ముపై నొకపుడు 
పుష్ప సురభిళ వన మార్గమున నొకపుడు 
స్వామి యేతెంచి, నీ హృది ప్రేమ హస్త 
ముంచి, ఆనందజలధిలో ముంచె నిన్ను. 


మంజుల భారతిన్‌ హృదయ 

మందిరమందున నిల్సి, దేవ భా 
షం జెలువొందు నా ఉపని 

ష న్నవసారము పిండి, నీవు గీ 
తాంజలి పట్టి నప్పు హృద 

యాంజలి పట్టి జగజ్జనాళి భ 
క్రీం జపియింపరే భరత 

దేశ యశోరవి నిన్‌ లసత్కవీ! 


స్పష్టించితివి కవిస్రష్ట! 'గోరా'ను నీ 
దేశభక్తికి దివ్యదీప మట్టు? 

ఒక అల్పఘటన మొక్కొక చరిత్రకు బీజ 
మిడు నని తెలుపు నీ “పడవ మునకి; 





పహృదయపద్యం 
నీలోని స్వేచ్చా దయా లక్ష్మి ఉప్పాంగి 
పారెను నీ “'ముక్తధారి లోన; 
నాట్యాభినయ కళౌన్నత్యంబు చాటింప 
గల్గి నీ “నర్తనకన్య పూజ”; 





అమృత హృదయ! నీకథలు సత్యములు చాటె 
ని పవిత్రగానమ్ము వెన్నెలలు గాచె 
శ్రీ రవీంద్ర కవీంద్ర! నీ సిద్ద వాగ్ట 
నిత సరస్వతి విశ్వజనీన మయ్యె! 


మంచుకొండను జూచి, మానసమ్మును పెంచి 
అమృతధారగ పారినట్టి నీకు 
ఎండకాలపు గుండె ఏ మేమి వాపోవు 
చుండెనో వినిపించుచుండు నీకు 
మరపు ఖడ్గము లాగి చిరకాల దాస్య శృం 
ఖలములు తెగవేయ గల్లు నీకు 
బ్రతుకునేలను పండు లాభ ప్రమాదాలు 
అనుభవించుచు బుషి యైన నీకు 
మన్ను దున్నెడి మనుజుల మధ్య ఎపుడు 
దేవు డుంట గాంచిన గురుదేవ! నీకు 
గురు వొకండు, బడి యొకండు ధరణి లేవు 
ధాతృ విరచిత ప్రకృతి పుస్తకము తప! 








జె. బాపురెడ్డి 


నీజవ గణ మన గానము 

నీజాతికి గీత మయ్యె, నీ స్వప్నము స 
ద్యోజాత సత్య మయ్యెను 

మా జీవిత శరచ్చంద్రమా! కోకిలమా! 


ఖండాంతరముల భారత 

ఖండమున కఖండ కీర్తి గడియింప కవీ 
ట్కాండమ్మున నివె కవీం 

ద్రుండ వనిరి లోకకవివరుల్‌ సత్యాత్మన్‌! 


నీ గభీరానంత సుందర 

తా గవేషణమున సుమించెను 
ఆ యపూర్వామ్హాన తారు 
ణ్యా మృ తోషా బాల ఊర్వశి! 


నీదృఢోజ్ఞ్యల మానవత్వా 
రాధనమ్మున నిల్ఫె “శాంతి ని 
కేత” నమ్మున విశ్వ భారతి 
భూతలము వెల్లన్‌! 


సరస సాహిత్య సంస్కృతీ స్నపిత మైన 
ఆంధ్రజాతి నివ్‌ గుండెల కద్దు కొమచు, 


నీ కళామందిరములను నిల్పుకొమును 
అభ్యుదయ శాంతి శిఖర సమగ్రములను! 


హృదయపడ్యం = న నమకము 
మొల్ల కవితాశక్తి 


మొల్లను గూర్చి నే కనులు 

మోడ్చి స్మరించితి; కానుపించె ఓ 
హల్లకపాణి, రమ్యరజి 

తాక్షరవేణి, ప్రబుద్దవాణి, తా 
నల్హుచునుండె భక్తిరస 

మౌక్తిక హారము; కాదు జానకీ 
వల్లభు పుణ్యగాథ, (ప్రణ 

వ ప్రణయాత్మకథా (ప్రబంధమున్‌. 





పుబ్బనక్షత్రాన పుట్టిన మొల్లమ్మ 

తల్లిని కోల్పోయి తల్లడిలై 
తల్లియు తండ్రియు తానెయె కేసన 

సెట్టి ఆపట్టిని చేసె పెంపు 
శ్రీకంఠమల్రేశు సేవలో కైంకర్య 

బద్దయై బసవియై సిద్ధిపాందె 
అలకృష్ణరాయల అష్టదిగ్గజముల 

అభిమాన కవయిత్రి యయ్యె నామె 


హర హర వరప్రసాదమహత్తు కలన 
ఇహ పరానంద సత్య సాహిత్య సృష్టి 
సలిపె నవరస భరిత దాశరధి చరిత 
మొల్ల రామాయణముగ వర్ధిల్లి జగతి. 








జె. బాపురెడ్డి 
“ శ్రీ మహిమాభిరాముడు, వ 
సిష్ట మహాముని పూజితుండు, సు 
(తామవధూ కళాభరణ 
రక్షకు డాశితపోషకుండు శ్రీ 
రాముడు” మొల్లమాంబకు వ 
రంబిడి ఏమని ఆనతిచ్చెనో 
ఆమె రచించె జీవితర 
హస్య నృతానుభవేతిహాసమున్‌. 


గంటము బూని ఆదికవి 

కావ్య రుచిన్‌ మదిలోన నింపి, ము 
క్కంటి శిరత్‌ సరత్‌ ధిషణ 

గంగను ధారణచేసి మేటి తె 
న్గింటి శుభాంగి, జ్ఞాన పర 

మేశ్వరి మొల్ల రచించె ధారుణీ 
కంటక రాక్షసత్వ దశ 

కంఠ విలుంఠన రామగాధలన్‌! 


ఇల రామాయణ మెందరో మగకవుల్‌ 
హృద్యంపు పద్యాలలో 

పలురీతుల్‌ పలుదేశభాషలను సం 
భావించి చిత్రించినన్‌ 








ప్యాదయపద్యం 
లలనా దృక్పథమందు లేదనుచు అ 
ల్లల్లాడె శ్రీవాణి, కాం 
తల హృద్వేదిని మొల్ల వ్రాసినది సీ 
తా వల్లభాభ్యానమున్‌! 


మగవారికన్న మగువలు 
సుగుణమ్ములలోన రూపశోభలయందున్‌ 
తగు వా రను సత్యమును 

తెగచాటిన వీరనారి ధీమణి మొల్ల! 


మగువను మందర చేసిన 

మగవారికి బుద్ధి చెప్ప మందరపొత్రే 
అగుపించని రామాయణ 

నిగమము సృష్టించే మొల్ల నిర్మలదృస్టిన్‌! 


పతులు వంచించగా ఉపపతుల కూడి 
పతిత లౌచున్న సతుల దుస్థితుల తేట 
తెల్ల మొనరించినట్టి ఆమొల్ల ఎరుగు 

ధర్మ మేదియొ భువి పాపకర్మ మేదొ! 


ఏనాడో తన కిత్తు నన్న నరముల్‌ 
ఇమ్మంచు కైకేయి క్రో 

రెన్‌ నాధున్‌; రఘురామచంద్రుపయి వే 
రే భానమో వైరమో 


చనన కథ 2న 





జె. బాపురెడ్డి 





కానే కాదని విశ్వసించి చిర సం 
స్కార ప్రబోధాత్మక 

స్తీ వైజమ్మును చాటు మొల్లకవయి 
త్రిన్‌ ధాత్రి కీర్తించెదన్‌! 


అలతి అలతి మాటలతో 

సలలిత భావాలు శైలి సారళ్యముతో 
మలచిన రామాయణమున 

కలకొలము నిలుచు దివ్యకాంతులు నిండెన్‌ 


కులమత లింగ విభేదము లెంచని 
కోకిల గానము తానై 
కలుష సమాజ కిరాతక పీడిత 
క్రౌంచ, విహంగము తానై 
విలవిలలాడిన ధర్మ శతాంగపు 
విజయ పతాకము తానై 
వెలసెను మొల్లమ రామకథాగత 
విప్రవ్రభావము తానై! 


శ్రీకార ఓంకార శిఖరాగ్రవాసిని 
అక్షరానంద లాన్యాబ్దచరణ 

శ్రీరామ శివవామ పారాయణ తపస్వి 
సాహిత్య సంగీత సారపాక్షి 


ప్యాదయపద్యం PrP PTS TP కా 





ఊరేది యైనను పేరేది యైనను 
తీరాలు లేని సుధీవిశాల 

దివికి చేరిన తల్లి భువిని వెలిగిన తండ్రి 
దీవనల్‌ బడసిన పావన ధుని 

మొల్ల నవరసభావ నంవుల్ల వదన 

మాటలాడిన ముద్దులమూట లయ్యె 

పాట లల్లిన నెత్తావి తోటలయ్యె 

పద్యధారలు ప్రగతికి బాటలయ్యె! 








జె. బాపురెడ్డి 
అనీ 
ప్రణయానుభూతి 

ఆమె నడచిన నేల రాగారుణాబ్ద 

సరసిగా మారె, నా భావసౌరభాలు 


పదపదముమీద లిఖియించె ప్రణయకృతులు 
అమృత నృత పర్వ గర్వ స్వర్గాక్షరాల. 


నింగి నేలల కలిపెడి సింగిణివలె 
వచ్చి నిలిచెను నను కోరి వచ్చినటుల 
వలపు వర్షించి పోయిన వాటిలోన 
బ్రతుకు కనిపించి పోయిన బాటలోన! 


గీతము నే నైతే సం 

గీతము తా నైనయటుల కేల్మోడ్సి మన; 
ప్రీతి యొనర్చెడి, శుభ సం 

కేత మిడెన్‌ నేను చలితకేతన మైతిన్‌! 


కనులార చూచి ఆకమలాక్షి సొగసును 
రమ్మంటి నాకుటీరమ్ములోకి 

అడుగులో అడుగిడి అరుదెంచు రమణిని 
నిలువెల్ల చేతులు నిమిరె నపుడు 

వచ్చి కూర్చున్న ఆ వాల్గంటి కెమ్మోవి 
చవిని నా నాలుక సాచి చూచె 

అద నిదే యని ఆమె వదన గంధము పీల్చి 
కరిగెను నా నాసికాపుటములు 





హృదయపద్యం 
ఎట్టకేలకు మురిపము పట్టలేక 
కిలకిలా నవ్వు ఆచెలికేకలు విని 
కర్ణములు తేలియాడె నాదార్లవమున 
పరవశించె పంచేంద్రియ ప్రకృతి సుకృతి. 





రేయిబవళ్లు నే నొక క 

భీన విహీన హయమ్మువోలె, ఏ 
ధ్యేయము లేకయే విపిన 

దేశములన్‌ విహరించుంట, అ 
న్యాయ మటంచు నాగుణగ 

ణమ్ము లెరింగిన మాధవుండె ఈ 
ప్రేయసి నంపినాడొ మర 

లించగ నన్‌ రసరాగసీమకున్‌! 


అనుకొనుచు ఆ ప్రియాంగన 

కనుగవ విరజిమ్ముకాంతి కలయో నిజమో 
అనుకొనుచుండగ, నవజీ 

వనవతి, రాగపతి; ఘోషవతియై పలికెన్‌. 


ప్రేమించు ప్రియతమా ప్రేమించు నన్నంచు 
నవనవాంగన కొంటెనవ్వు నవ్వె 

పంచేంద్రియాల నీ ప్రణయామృతము శ్రైలో 
ముంచుమా యంచు బోధించె సఖియ 


= 





జె. బాపురెడ్డి 





తనమేను, తనబుద్ది, తన మనోవాంఛల 

కరిగించు మనెను నాకలతలన్ని 
తన జీవితమునే, అతను రాగ పాత్రగా 

ఎంచు కొమ్మంచు ఊరించె నన్ను 
కాలగతులను నీ నీలి కనుల మోడ్చి 
ఆకసము వైపు నీ ప్రధానాంగ మెత్తి 
కాముకత త్రాగు నాకాయకలశమందు 
నింపి పెట్టిన ద్రాక్షపానీయ మనెను! 


స్వప్నముల మాయలో చిక్కి భంగపడిన 
కళ్లలోనికి వాస్తవ కాంతి వగుచు 

వచ్చి నా జీర్ణ శైశిర వాసమందు 
నవవసంతము నాటెద వెవరు నీవు! 


గడియలోననె నీ పేమ గంధములతొ 
వేలవేల వసంతాలు విరిసివట్టి 
వర్లనాతీత కిర్మీర వర్ల జీవి 

తేప్ప లందించుచుంటివి, ఎవరు నీవు? 


అవ్యవస్టితావ్యక్త గాఢాంధకార 

బంధుర మన నా మవోబ్రమ్ములోన 
సువ్యవస్థిత ప్రణయసంశోభితార్ర 
భవనమును కట్ట నెంచెద వెవరు నీవు? 


హ్యదయపద్యం కకత 





కనుపించుచు ప్రశ్నవలెన్‌ 

విని విని నాప్రశ్నలన్ని వింతగ ఏదో 
కని విని ఎరుగుని సత్యము 
అనుభవమైనట్లు ఆమె అభిభాషించెన్‌. 


చేయవచ్చును ప్రశ్నలు వేనవేలు 
బదులు చెప్పెడి వారివే బాధలన్ని 
చదువుకొనువారు ఏదైన చదువవచ్చు 
వ్రాయు వారివె చింతలు వంతలన్ని! 


ఎందుకీ ప్రశ్నలన్ని నిస్పందియముగ 
వ్యాఖ్య లక్కరలేని అలేఖ్య కృతి వి 
భూతిలో వ్యంజిత యుగళ గీతమందు 
కలిసికొన్నట్టి చెదరిన కలలు మనము! 


నరులమో సురవరులమో ఎరుగలేక 
అదుగొ చూడుము ఈ సుందరార్దరాత్రి 
నవ్వుచున్నది యన - దేవి నగవు లనెను 
“నీవృ నేను కా దెవరమో, నేను-నీవు”. 


బిగువు కౌగిట నన్ను ప్రియమార సంధించి 
విడువు మానందాల వేల వైపు 

స్పందితోష్ట్యముల నన్‌ శంఖమ్ముగా ఒత్తి 
పూరించు పృథ్వి మార్మోగునట్లు 








జె. బాపురెడ్డి 
చకితహస్తాల నన్‌ చక్రమ్ముగా త్రిప్పి 
విసురము చేరగా రసజగాలు 
ఆడించు నాదు సర్వ్యాంగాస్త్ర శస్తాలు 
శృంగార ధర్మాజిరంగ మందు 
కోరి ఏమైన నను చేసికొనుము గాని 
ఇష్టకామ్య సిద్దికి నియోగించుకొనుము 
పరవశించెడి హదయకూపమ్మునుండి 
చేదుకొని పంచప్రాణాలు, ఆదుకొనుము! 


అస్తినాస్తిత్య సంగమ మైన నీదు 
కటితటాంచలరేఖపై కలికి! నాదు 
ఆత్మలింగ |ప్రతిష్టకై అనుమతిమ్ము! 
నాహృషీకేశ మస్తకాననము వంచి. 


ముక్తికై రక్తి విడనాడి, పూనినట్ట 

నా భమాభ్రమర భ్రమణమ్ము నింక 
విరమణము చేసి నీతనూ వీణలోని 
పంచమతశ్రుతులందు రమించ నిమ్ము! 


మర్మగర్భితమైన నీమంద హాస 
చకచకలతోడ నీ కనీనికలతోడ 
వావిశీర్లతమఃపూర్ణ్ల భావ సీమ 
నింపుకొననిమ్ము, నిన్ను సాధింపనిమ్ము! 


హృదయపద్యం === 





నీల గగన గోస్తనీరసమ్మును త్రాగి 
వచ్చి, పాత సృతులు వదలి వేసి 
కాలభోగి కనని కాంతులు కనెడి నీ 
కనుల చుట్టు నేను కాటుకౌదు! 


చోద్యమౌ త్వదీయ చుబుకంబు పట్టుక 
అద్దమంటి నీదు ఆననమున 
చూచుకొంటి ఎపుడు చూడని నామోము 
దిక్కు తెలియ, నాకు దిక్కు నీవె! 


కనులతో కనుల్‌ కలిపి ముఖాముఖిగను 
చూపు నిల్సినచో కను పాపలందు 

వ్రాసియున్నది చదువగా వచ్చు; మనము 
నిరుపమానులు కుసమాననీయుల మని. 


ఇరువుర మప్పుడు ద్విత్వా 

క్షర రూపాలింగనమున శయనించగ, శా 
ర్యరియే కప్పెను జ్యోత్స్నాం 

బరమును; నీచెను సమీర వరవివనలన్‌ 


“రసరూపిణివి నీవు రసికాత్ముడను నేను 
గోప్యమ్ము లేనట్టి గుట్టు మనది 

నామమాత్ర రుజాజరా మరణాలకు 
చితకని సంయోగ సిద్ది మనది 


= 02 rr 





జె. బాపురెడ్డి 





అద్వెత అద్వితీయానంద కేళిలో 
సత్యసాంగత్య ప్రశాంతి మనది 
ఆత్మశరీరాల ఆంతర వైరుధ్య 
బాధ లేనట్టి సుబోధ మనది 
పాతబడనట్టిదియు తీసివేత లేని 
నగ్నతను ధరించిన జీవనదులు మనము 
అనెడి వారెవ్వరో తెలియనట్టి వాణి 
వింటి మిర్వురమును మేలుకొంటి మపుడు. 


దువ్వూరిద్యుమణి 
స్వాభిమానము; ఆత్మవిశ్వాసదీిప్తి 
సూర్యచంద్రులు నీదు యశోవిశాల 
సాహితీలోకమునకు; రసానుభూతి 
వాహినులు అయ్యె నీనవ్యభావవృష్టి! 





నెల్లూరు మండలమున 

పల్లియ చిరునవ్వులోన ప్రభవించియు సం 
ఫుల్లాత్మ చేతనత వ 

ర్దిల్లిన దువ్వూరి రామిరెడ్డి కవీంద్రా! 


విలవిలలాడిన విలువలు రక్షింప 
ప్రజ్ఞాన గిరులెత్తి పట్టినావు 
సత్యబంధవిముక్తి సల్ప చీకటిమీద 
కావ్యాల వారధి కట్టినావు 
అసురత్వ ఘాతధర్మాగమ ప్రహ్లాదు 
విజయగర్హకు [శ్రుతి వెట్టినావు 
సుఖదుఃఖ చక్ర సంక్షుభిత జీవాత్మకు 
నిజబోధిసత్వము నేర్పినావు 
ప్రకృతి లోలోని మానవ ప్రకృతిలోని 
తత్వములసారమే నీ సుధామయోక్తి 
పూర్ణవిజ్ఞాన కవితా ప్రబోధమయ్యె 
ఖండ కావ్యకథాకావ్య భాండమయ్యె. 


బై. బాపురెడ్డి 





ఏబది రెండు వత్సరము 

లే భువిలోన వసించి జీవితా 
హోబిల మార్మికాక్షర ర 

హోరసతత్వ మెరింగినావు, మే 
ధాబలశాలివై పరమ 

దార్భని కాభ్యుదయాను భూత్యుప 
జ్ఞా బుధశాలి కోకిలమవై 

బుషివై అభిరామిరెడ్డివై! 


అన్నా! నీకవితా కళా హృదయ భా 
వావేశమున్‌ చూపగా 

ఎన్నో భాషలు నేర్చినావు నవ సా 
హిత్య ప్రపంచంబులో, 

కన్నిటిన్‌ భరియించి నీ తెలుగు మా 
గాణాల విజ్ఞాన సం 

పన్నంబైన అపూర్వ కావ్య నిధులన్‌ 
పండించినావో కవీ! 


కవితలు చూచి మాన్య కవి 

కాండము గుండెల కద్దుకోగ నీ a 
నవరస పూర్ణ చిత్ర రచ 

నన్‌ గని పొంగె కళామతల్లియున్‌ 





పహృదయపద్యం 
అవిరళ సాహితీ కృషికి 
అంకితమైన త్వదీయ జీవితా 
ర్లవమున తేలియాడె రస 
రాణి భవాని వివేక వాణీయున్‌. 





ఒక్క మధు పాత్ర చేబూని చక్కనైన 
చుక్క సాఖీని కనులార చూచుకొనుచు 
ఉమరఖయ్యాము పాడిన అమరగీతి 
మానవునికి జీవనతత్వ “పానశాల”. 


వన్నెచిన్నెల పారసీ వనములందు 
కైపుతో పాడు ఖయ్యాము కైతలకును 
తేనెలొలికెడు నీతేట తెనుగు త్రాపి 
చోద్యముగ పదపదమ్మున చూపినావు 
కొత్త కొత్త గమత్తుల మత్తులెన్నా! 


వాదవివాద దూరగుణ 

వర్ణకమౌ ప్రతిభామృతమ్ములో 
వేదములయ్యె మూలమును 

వీడని నీ అనువాదముల్‌, రసా 
స్వాదవల్లోను తాత్విక వి 

చారణ లోమ అనన్య సాధ్యమౌ 
వీదగు “పావశాల” కృతి 

నీకు; ఖయాముకు నిండు కీర్తియౌ. 





జె. బాపురెడ్డి 





నేతాజీ ఆత్మగతం 


(నేతాజీ సుబాసుచంద్రబోను మరణం ధృవీకరించబడలేదని సుప్రీంకోర్టు 
అతని కిచ్చిన మరణానంతర భారతరత్స బిరుదును ఉపసంవారించిన సందర్భంలో) 


చచ్చితినంచు కొందరును 

చావగలేదని కొంద రెప్పుడో 
వచ్చు నటంచు కొంద; రెటు 

వచ్చును చచ్చిన నంచు ఊహకున్‌ 
వచ్చిన రీతి ఎవ్వరికి 

వారు తలంతురు; నాకు అందరున్‌ 
నచ్చినవారె యౌట, పడి 

నాను విచిత్ర వివాదనీరధిన్‌. 


చచ్చితినొ లేదా, నేనే 

ఖచ్చితముగ చెప్పలేను, కడలి కడుపులో 

చొచ్చిన సూర్యుడు చచ్చున? 

చచ్చునె తమసాబ్ధి మునుగు చంద్రుడు చెవుమా! 


చచ్చితి నందునా స్వాతంత్ర్యవీర జీ 
వన భావనలలోన బతికియుంటి 
బ్రతికితి నందునా పారతంత్ర్యము పీల్చు 
పచ్చినెత్తుట పడి చచ్చియుంటి 


స్యాదయపద్యం నాలాల aa 





చచ్చితి నందునా స్వారాజ్యలక్ష్మి భా 
రత సౌధకుడ్యాల బతికి యుంటి 
బ్రతికితి నందు నా స్వార్థ సంకుచితదం 
షల చిక్కి ముక్క లై చచ్చియుంటి 
చచ్చితినె, లేదు బ్రతికిన జాడగలదు 
బ్రతికితినె లేదు చచ్చిన వార్త గలదు 
బ్రతికి చచ్చిన వీర సుభాసు నేను 
చచ్చి బ్రతికిన జీవనాశయము నేను. 


ఎవరికి చెప్పకుండ భర 

తేందిర బంధ విమోచనార్థమై 
అవలికి పోయినాను, అసు 

రాయుధశ్తక్తి నహింసతో జయిం 
చవశము కాదు కాదని స 

శస్తుడనై భరతోర్విశత్రుశ 
తువులను కూడినాను, జయ 

తోరణముల్‌ రణమందు కట్టితిన్‌. 


శోకతిమిరము తొలగించు జ్యోతికొరకు 
వదలినటు బుద్దుడు కపిలవస్తు పురము 
దాటిపోయితి దాస్య కవాటములను 

తిరిగి రానెంచి స్వాతంత్ర్య తరణితోడ. 





తమ మాటల్‌ వినినాడ కాదని - అస 
త్యమ్మేమొ సత్యాన, ద్వే 

షమునో రాగముతోడ గెల్బుట కహిం 
సా శాంతి మార్గాననే 

తమ వెంటన్‌ చనినాడ కాదని - మహా 
త్మాగాంధి నెహ్రాజి స్వాం 

తములం దెంతయు కుందియున్‌ అనరె నే 
తాజీ భలే యంచునన్‌! 


పారతంత్ర్య తమిని పౌరుష ఖడధా 
రారుణ ప్రభల చెండాడునట్టి 
ఉన్మత్త మత్త మహోగ్ర సామ్రాజ్యవా 
దాసురమకుట మడంచునట్టి 
కులమత జాతి సంకుచితత్వ దుర్గాల 
చీల్చి మానవుని రక్షించునట్టి 
మలయా హిమాలయ వలయాన గ్రుంకబో 
నన్న సూర్యుని చెరగొన్నయట్టి 
దేశభక్స్షోష్ణరక్ష ప్రవాన భార 
తీయ రణవీణ ఆజాదు హిందుసేన, 
నాటె తొలిసారి ప్రాగ్టిశా వాటిలోత్రి 
వర్ణ్లకేతన వల్లి గర్వాల వెల్లి! 





న్యాతంత్ర్యసమరాన సొగిపోవుటతపు 
స్వార్ధచింతనము, విశ్రాంతి లేని 
ఆదర్శ్భసిద్దిక్షై త్యాగధనము తప్పు 
దుష్టార్దిత ధననిధులవి లేని 
జైహిందు జైజై విజయ గర్జనలు తప్ప 
అంతఃకలహభవుభవులు లేని 
ఆ(గ్రహ సత్యా(గ్రహాస్త్ర ధారులు తపు 
పనికి మాలిన పిర్కిపందలేని 
రోజులవి జీవితాలె కర్ఫూరమట్లు 
కరిగి, గిరినిభదాస్య పంకమును కడిగి 
చేయు ఆ రోజులు స్మరించు నా యెడంద 
పొంగిపోవు హిమాలయ శృంగమట్టు. 


స్వాతంత్రోదయమయ్యె భారత జన 
స్వప్నాలు పండెన్‌, అహో 

నేతాజీ కనరాడ దేమి? తన సం 
దేశమ్ము విన్సింప డే 

లా? తారాపథ చుంబి కీర్తిమయుడే 
లా? చంద్రు డేలా?.జగ 

న్మాత్స శ్రీనయనోత్సలము శలకు ఆ 
నందము నే కల్పింపడో? 








జె. బాపురెడ్డి 
అని, జనవాణి ప్రియమ్మున 
నను తలచి నుతించె, లోకనాకములొకటై 
నను ముంచెను తాదాత్మ్య 
9 
మ్మున జీవన్మరణ రహిత మోక్ష స్థితిలో. 


బాపూజీ బలియయ్యె దుర్మతతమో 
వ్యాళో[గ్రవాహాగ్నికిన్‌, 

ఆపై దీపము ఆరిపోయినటు స 
ర్లారుండు కన్మూసె, ఇం 

కాపై రాలె ననేకతారకలు జ 
హ్యార్ణాలు, శాస్త్రీజి, దు 

ష్కాపట్య క్షతగాత్రు లైరి భరత 
క్షామాత దౌర్భాగ్యమో! 


మనుషులు మహాత్ము లెందరు మరుగు పడిన 
మరుగు పడరాదు స్వాతంత్ర్య తరణి దీప్తి 
చితికిపోరాదు ఏ పరిస్థితుల నైన 

మీమనోగత మానవతామ తల్లి. 








హృదయపద్యం 


భానుడే భగవానుడు 


సృష్టికి మూలము సూర్యుడు 

దృష్టికి మూలమ్ము సవిత దీధితి కానన్‌ 
స్పష్టాకృతి పరమేష్టికి 

సాష్టాంగ నమస్కరోమి, సత్యస్ఫూర్తిన్‌! 


అంతము లేని ఆకసము 

నం దెటనో ఉపవిష్టు డై, అయ 
స్కాంతమనస్కతన్‌ నిఖిల 

సౌరకుటుంబము నాదరించుచున్‌ 
కాంతిని ధ్వాంతమున్‌ కరయు 

గమ్మున (త్రిప్తుచు దేశకాల వి 
(భాంత విచిత్ర రూపకము 

వ్రాసెడి భానుని కంజలించెదన్‌! 


తననే తాను జ్వలించుకొంచు పరమా 
ర్థమ్మేను లక్ష్యమ్ముగా 

జనకోటిన్‌ పశుపక్షి వృక్ష తతులన్‌ 
సంపీతి పోషింపగా 

అనునిత్యమ్ము అకాండతాండవ దృళో 
హ్టాభా సుధాధారలన్‌ 

ప్రణవాత్మన్‌ కురిపించు ద్యోమణిని, సం 
భావించి కీర్తించెదన్‌! 








జె. బాపురెడ్డి 
ఇనుని రథము లాగు ఏడుగు[రరాలేమొ 
వారపు దినముల పేరులంట 
పన్నెండు జతల ఇర్వదినాల్లు చక్రాలు 
వత్సరంపు నెలలు, సక్షములట 
ఆరథాంగములోని ఆకులు ఎనిమిది 
(ప్రతి దినమున అష్ట (ప్రహరములట 
శ్రీహరిచక్రము, శివుని త్రిశూలము 
భాస్కరుతనుదీప్తి భాగములట 
సూర్యమహిమా ప్రథితపరంజ్యోతిగూర్చి 
గాధలను, బోధలను, సమారాధనములు 
తెలిసికొనుచున్న నా కనుల్‌ తెరచు కొనగ 
భానుడే కానుపడు భగవానుడట్టు! 


ఏనాడో రసరంజనార్కు డిల తా 
నేలోకమం దెన్నడున్‌ 

కానంగల్లని మోహనాంగి, జలధిన్‌ 
కన్విందుగా లీలగా 

స్నానం బాడుట చూచి చేరువగ కా 
నన్‌ తేరు మల్లించుచో 

కోనన్‌ జారిపడెన్‌ శిలాలయముగా; 
కోనార్కు సేవించెదన్‌! 








ప్యాదయపద్యం 

వేదాలు కొనియాడె ఆదిత్యు నేనాడొ 

ఆగస్త్యు డెరిగించ అతని హృదిని 
“మార్తాండుడేను (త్రిమూర్తిత్వరూపుడు" 

అనుచు ఘోషించె గీతామృతాబ్ది 
ఆయురారోగ్య భాగ్యదుడు భాస్కరుడని 

బుజువు చేసెను మయూరుడను బుషియు 
గాయత్రి మంత్రగానాయత్తమౌ రవి 

చేతనమ్మే జీవ చేతనమ్ము 
సకల విజ్ఞాన శాస్త్రముల్‌ ప్రకృతి శాస్త్ర 
పాఠములు సూర్యదేవుని ప్రాభవమును 
తలచి కొలిచెడి సరిక్రొత్త దర్శనములె 
అన్ని శక్తుల నిధి కమలాప్పుడేను! 


నాద బ్రహ్మము ఛంద, మక్షరములౌ 
నక్షత్రముల్‌, వేదముల్‌ 

పాదమ్ముల్‌, (గ్రహముల్‌ ఉపగ్రహములే 
ప్రాసల్‌ యతుల్‌, మానవ 

ద్యో దౌత్యాశయ దివ్యదిగ్విజయ సం 
దోహమ్ములే శైలియౌ, 

ఆదిత్యాంశువులేను భావములు నా 
ఆత్మార్థ కావ్యాల కున్‌. 








జె. బాపురెడ్డి 


సుగుణాల సుబ్బిరెడ్డి 

నత్తరామేశ్వర నారికేళవనాల 

రతు బిడ్డడుకట్టి రాజమహలు 
లండను పెనుమట్ర మండలమ్ముల మధ్య 

త్యాగశీలత స్నేహ ధారవోసె 
పెద్దపెద్దబడుల విద్దెలు నేర్వని 

బాలుడే కట్ట విద్యాలయాలు 
భారతీయుల దేశభక్తికి శక్తికి 

తెలుగువా డాదర్భ తీర్థ మయ్యె 
తాను పుట్టిన మట్టి నౌదల ధరించి 
కష్టనష్టాల కలి పరీక్షల భరించి 
అతుల రామేశ్వరుని ప్రజాహిత సుమాల 
రేయిపవలు కొల్చెడి సుబ్బిరెడ్డి అతడు. 


బాల్యమ్ములో తోటిబాలురకు మిత్రుడై 
ఆటలేతప్ప కోట్లాడలేదు 
యౌవనోదయమున ఆదర్శమూర్తియై 
ఇచ్చుటే తప్ప అర్థించలేదు 
రామేశ్వరము వీడి రంగూను వెళ్ళినా 
తన ఇంటి మర్యాద తప్పలేదు 
రంగూనునుండి ఇంగ్లాండుకు చేరినా 
మన జాతి సంస్కృతి మరువలేదు 





హృదయపద్యం 
ఒక్కడే కాదు ఎదవిప్పీ లెక్కలేని 
పేద బిక్కుల తనవెంట బెట్టుకొనుచు 
కలిమి సీమకు చేర్చిన కర్మయోగి 
స్పజనతో కష్టముల జయించిన ప్రయోగి 
చెలిమితో బలిమిని సహించిన విరాగి! 





అచ్చతెలుగుబిడ్డ అచ్చమాంబను పెళ్లి 
యాడిన భారతీయాత్ము డతడు 
తొలిచూలిని ఎడద తొట్టిలో ఊపుచు 
“వెంకన్న” యనిన సాత్సికు డతండు 
మలిచూలి తన ఇంట వెలియగానే “రామ 
కృష్ణోయటన్న సత్కీర్తి పరుడు 
పాప లిద్దరిని సంభావించె లీలావ 
తీయంచు నాగేశ్వరీ యటంచు 


ఎచట ఉన్నను భాగ్యాలవెన్ని వున్న 
కన్నతల్లిని కీర్తించు కావ్య మతడు 
ఎపుడు చిత్తాన నత్త రామేశ్వరుండు 
వెలుగుచుండెడి కొత్త కోవెల యతండు. 


ప్రెస్టనులో కాలుపెట్టినప్పటినుండి 
సుబ్బిరె డ్లావూరి చుట్టమయ్యె! 

ఆంధ్ర సంఘమున సభ్యత్వ మొందినాడె 
యూ.కే.కు సజ్జ్ఞనయోగ మబ్బె 

చిన్న వ్యాపారము చేపట్టినప్పుడే 
పెద్దపెద్దలమెప్పు పేరుపాందె 








జె. బాపురెడ్డి 
ఇండియాయే తన గుండె యని తెలుగు 
ప్రజలపాలిటి త్యాగరాజు అయ్యె 
కానుపడు నాత డొక్క అక్షరమువోలె 
కాని శివసత్యసుందరాకారు డతడు 
ఊరుపేరొకటైన శ్రీకార మతడు 
భారతికి ఇష్టమైనట్టి భాష యతడు. 


ఆశయముల లోన ఆలోచనలలోన 
స్వార్థపరత లేని పరుల మేలె 
దీపమట్టు వెలుగు త్రికరణ శుద్దులు 
అబ్బినట్టి బ్రతుకు సుబ్బిరెడ్డి. 


నా కమానీయ భావరస 
నందనవాటిక “పంచబాణసం 
చా” కృతి అంకిత మ్మిడితి 
చంద్రునికిన్‌ ఒక నూలుపోగునా 
లౌకిక మైన స్నేహము ల 
లౌకికమై అలరించె మమ్ము, ఇ 
ట్లే కొనసాగగా వలయు 
హృచ్చయ బంధము జన్మ జన్మకున్‌ 


అభినందింతును ఆతని 

శుభ సంకల్పముల విజయశోభకు గానన్‌ 
అభిలాషిస్తా నాతని 

కభయత మృత్యుంజయత్వమబ్బాలనియున్‌. 





హృదయపద్యం 





ఎక్కడిదాన వీవు, మరి 

యెక్కడి వాడను నేను, ఎట్టులా 
చక్కని సంజ వేళ ధ్రువ 

సాగర తీరము మీద ఎందుకో 
చుక్కల వోలె రాలిపడి 

చూచితి మొక్కర నొక్క; రూహకున్‌ 
చిక్కని స్నేహ బంధమున 

చిక్కితి మొక్క క్షణమ్ములోననే! 


దాహము తిరెనా ఎదకు 

తన్ని! భవద్రస వాక్కులందు; సం 
దేహము తీరె నాత్మకు ప్ర 

దీప్త భవన్ముఖహాసరేఖలన్‌; 
మోహము లేని స్వచ్చ తమ 

మోదము కూర్చు నిసర్గ రంజక 
స్నేహము మించు భాగ్యనిధి 

సృష్టిని లే దనిపించె నయ్యెడన్‌. 


ఒకరిని చూడగానె ఎది 

యో అనురాగము మోసులెత్తు వే 
రొకరిని చూచి చూడగనె 

ఓర్వమి ద్వేషము పొంగులెత్తు దే 


108 


————————— దే బాప్రురెడ్డి 





నికి గల కారణము రమ 

ణీ! కనరాదు వితర్కహేతు వా 
దికి; మరి జన్మ జన్మలకు 

తీరని వాసన లుండ కుండునా! 


నా దేశ మీవంక నీదేశ మావంక 
నడుమ నున్నవి మహా జడధు లేడు 
నౌ మతమ్మునకు నీదౌ మతమ్మునకును 
వయసు భేదము వేల వత్సరాలు 
కుల మున్న దను నాకు కులము లేదను నీకు 
నడుమ అగాధ వర్ల వ్యవస్థ 
నారంగు నారూపునీ రంగునీ రూపు 
వెలుగు చీకటు లట్లు వేరు వేరు 
ఇంత అంతర మున్న రవంత యైన 
అడ్డు లేదయ్యె ఆత్మసమైక్యమునకు 
లౌకిక స్వార్ధచింతనానేక బాహ్య 
బంధనా లేల మన స్నేహబంధమునకు? 


పాదు పంది రేని లేక పారు తీవ లట్టులన్‌ 
ఆది అంత మేది లేని అంబుదాల పోలికన్‌ 
రోదసీ హృందంతరాలలోని తార లట్టులన్‌ 
నాదమట్టు వేదమట్టు నాదు వీదు స్నేహమౌ 


హృదయపద్యం FPS TT ET TERS TEP sR 





పాడితి వీవు, నా ప్రణయ 

పల్లవ బాహురసాల శాఖలన్‌ 
వీడక నిన్ను పట్టుకొన; 

వేల అకాల వసంత మాధురుల్‌ 
పాడెను; శీతవాతములు 

భగ్గున మండెను; ఆ దినమ్ము నే 
నాడు స్మరించుకొన్న స్పృతి 

నాళము మోగును శబ్దపేటియై! 


నీవు పాడియు పాడించినావు నన్ను 
నీవు ఆడియు ఆడించినావు నన్ను 

భావములు నావి పాటలో భాష నీది 
ప్రేరణము నాది నాట్యాల రీతి నీది. 


వచ్చి పోవవచ్చు ప్రభువులు ప్రభుతలు 
కాని - నిల్సి పోవుగా చరిత్ర 
చచ్చిపోవవచ్చు సశరీర (పేమికుల్‌ 
చచ్చి పోదు ప్రేమ శాశ్వతమ్ము. 








జె. బాపురెడ్డి 
బమ్మెర కోకిల 


బమ్మెర కొమ్మపై తెలుగు 

భాగవతామృత.. కోకిలమ్మువై 
చిమ్మిన భక్తి భావరుతి 

శీకర శ్రీకర హృద్య పద్య రా 
గమ్ములు కూర్చే పంచశతి 

కాలము తాళమువేయ ఆంధ్ర దే 
శమ్మున కాంధ్ర సాహితికి 

శాశ్వత హేమ వసంత శోభలన్‌. 


పలికినది భాగవత మని 

పలికిన పలికితివి గాని పలికిన దెల్లన్‌ 
పలికినది మానవతమై 

పలికిరి ముగురమ్మ లొక్క పలుకై నీవై. 


సత్యాన్వేషణ నిత్యకృత్యముగ హిం 
సా కంస విధ్వంసకున్‌ 
దైత్యారిన్‌ హరి నచ్యుతున్‌ కొలుచుటే 
ధర్మమ్ముగా నెంచి, సౌ 
హిత్య క్షీర సముద్రమున్‌ తరచి సా 
హిత్యామృతం బిచ్చి స్వా 
ర్ధత్యాగ ప్రణవ ప్రబోధవధన 
ప్రహ్లాది వైనా వొహో! 


(1 


ప్యాదయపద్యం rm Renan Teta ss ns sen sn] 





తత్వ మసి కన్న మించిన 

తత్వము వేరొకటి లేదు తత్వ జగన్నే 
తృత్వము స్త్‌ సుకవిత్వ ర 

సత్వము నెలకొల్సె పరవశత్వముతోడన్‌. 


ఒక బక్క రైతువై ఒక మహారాజునే 
ధిక్కరించిన కళాధిపుడ వీవు 
అందరి నోదార్సు అక్షరవాణినే 
ఓదార్చినట్టి భావుకుడ వీవు 
హలమైన కలమైన అఖిల జనానంద 
సాధనమే నన్న సమత వీవు 
భోగినీ భోగ ప్రబోధాత్మలో నుండి 
త్యాగివై మోగిన యోగి వీవు 


దారసుతులను సహజ సంసార పథము 
బంధు మిత్రులు సాంఘిక బాధ్యతలను 
వీడకయె మానవత్వము వీడకుండ 
మనిషి దేవుడు ఒకటైన మహిమ వీవు. 


కావ్యకన్యల కూళల కమ్మ రాద 

టన్న నీవాక్కు లోక కల్యాణ బుక్కు 
కూటికోసము అమ్మరా దోటు హక్కు 
అమ (ప్రజాస్వామ్య సందేశ మయ్యె నేడు. 





చలినేంద్రమ్ము కళాత్మ తృష్ణకు సహ 
ప్రస్తంభ రామప్ప శై 

వల సంప్రోజ్ఞ్యల శిల్ప కల్పనము; జీ 
వజ్జీవ దేహాత్మనై 

ర్మల కేంద్రమ్ము త్వదీయ భావసుషమా 
రామమ్ము; తత్కాకతీ 

యుల సామ్రాజ్యరమా విభూతికిని నీ 
ఉద్వాణికిన్‌ మొక్కెదన్‌. 





ప్యాదయపద్యం 








కావ్యాంకిత సంసృతి 


ఒక మంచి శబ్దమ్మునకె, ఈల పాటకే 
పాంగారు నీ అంతరంగమునకు 

ఒక రమ్య భావమ్మునకె, రసవాక్కుకే 
తీగలు సాగు నీ రాగమునకు 

ఒక హృద్య పద్యమ్మునకె, వర్ణనముకే 
సంతుష్టి నొందు నీ సహృదయతకు 

ఒక భవ్య కావ్యమ్మునకె, నవ్య ఫణితికే 
సరవశ మొందు నీ బాలమతికి 

నా బతుకు తోటలో వసంతాల లోన 

విరియ బూచిన వేవేల సురభిళేద్ద 

శబ్ద, భావ, పద్యముల మంజరుల, కావ్య 

సంపదల నిత్తు కృష్ణమాచార్య! కొనుము! 


మనసిచ్చి నీతోడ మాటాడువా రున్న 
ఎరుగ వాకలి, దప్పి ఎరుగ వీవు 

స్వార్థము లేని నేస్తమ్ముల పొందులో 
ఎంచ వాపద, నష్ట మెంచ వీవు 

తమలమ్ము, ఆటప(త్రమ్ములు ఉండెనా 
కోటి సంపద లైన కోర వీవు 

సరస వినోదమ్ము, శాస్త్ర విజ్ఞానమ్ము 
లేనిచో జీవించలేవు నీవు 


క. 


బన వ న 





కలిసి నవ్వుచు నవ్వించ గలవు నీవు 
స్నేహమే తప్ప వైరము చేయ వీవు 
అట్టి నీకన్న నా కవితాత్మ పాందు 
దిట్ట ఎవ్వరు? నవరసరాట్టు ఎవరు? 


మనము విశాఖపట్టణములో కలిసిన 

నాడె ఆత్మలు పెంచి పొడినాము 
భీముని పట్నపు బీచిపై పసిపిల్ల 

లట్టు ఆటలు వాడు ఆడినాము 
వెన్నెలరేలలో విపినవీధుల చింత 

పల్లి కొండల కైత లల్లినాము 
పోలీసుపనిమీద పోయి, నేరము వెన్క 

దాగిన సత్యాలు తరచినాము. 
వృత్తు లేవైనను మనఃప్రవృత్తు లందు 
పథము లవి వేరెయైన దృకృథములందు 
ఒక్కటైనా ము; స్నేహ పయోధిలోన 
కలిసి విహరింతమా కలకాల మిట్టె! 


మోనిపై చిరునవ్వు మురళీరవము కన్న 
మోహన మైన దామోదరుడవు 

నీలి ముంగురులేను నెమలిపింఛము కన్న 
మధురోజ్బలమ్మైన మాధవుడవు 

చేతిలో మధుపాత్ర శ్రీచక్రమున కన్న 





హృదయప అ లంట నుననానాలా లుల నతతతానకాణా వాతను తాం నాలాతాక్నా 





చిద్విలాసము చిందు శ్రీధరుడవు 
తరుణ భావాల బృందాననమ్మున కన్న 

అద్భు తావహ మైన అచ్యుతుడవు 
పద్మనయనుడ వాజానుబాహుడవు, చ 
రాచరానందకర వాక్సుధాకరుడవు 
శారదా ప్రసన్నుడవు ఈ స్వాదు ఫలము 
గైకొనుము కృష్ణమాచార్య! కావ్యరమను. 


(నా తొలి పద్యకొవ్య నంవృటి ఆత్మీయులు 
కీ.శే. శ్రీ పి.వి.జి. కృష్ణమాచార్యులు, [.౧5., గారికి అంకితం చేసినప్పుడు) 





జె. బాపురెడ్డి 





చాటువులు 


మధుశాపం 
తీపి పదార్థముల్‌ తినిన తీరని హాని కలుంగు నంచెదో 
శాపము నాకు గల్లినది; శాస్త్రవిశారద వైద్యకోవిదుల్‌ 
బాపురె! ఈవిపత్తున కుపాయము లే దని రైన నేమి నా 
తాపము తీరిపోయె లలనా మధురాధరపానసేవలో. 


చక్కర తింటివో బ్రతుకు సాంతము మోడయి పోవునుంచు ఏ 
టక్కరి నన్‌ శపించెనొ మిఠాయిలు కాదు ఒకింత అన్నమున్‌ 
మెక్కగ నీయదయ్యె మధుమేహపిశాచము, ఐన నేమి నీ 
చక్కరమోవి నా కఠిన శాపవిమోచన దైన మయ్యెడిన్‌! 


అజ్ఞాన కోకిలలు 
అజ్ఞాన ఖనులు బరిదెగి 
విజ్ఞానము బోధ సేయు వింత జగతిలో 
జిజ్ఞాస బ్రతుకుటెట్టు ఉ 
పజ్ఞా కోకిలము గొంతు పలికేదెట్లో! 


ఈ రాయల కొల్వు! 
వ్రాయుమటన్న కావ్యములు వ్రాయరు వ్రాతురు వారితొండముల్‌ 
చేయుమటన్న సత్కృతులు చేయరు చేతురు ఘోరఘీంకృతుల్‌ 
ఏయడవుల్‌ భరించని కవీంద్ర గజంబులు సంచరించు ఈ 
రాయలకొల్వులో కటికరాళ్లు వినా ఎవ రుండ లేరులే! 








ప్యృాదయపద్యం 
జీరు కొరకు 
ఘోర భవ భయ భరితమౌ 
ధారుణి స్వర్గమ్ము చేయ దక్షత గల జం 
భారియని ఎరిగి భక్తక 
బీరు కొరకు ఇంద్రుడేను పృధథికి వచ్చెన్‌. 


శాంతి ప్రియ 
ప్రియమైనది విష్ణు ప్రియ 
పియము హరిప్రియ, ప్రియాతి ప్రియమైనది సు 
ప్రియ; వారందరికిని ఇల 
ప్రియమైనది శాంతిప్రియయె, ప్రియగుణవతియై! 


సమస్య 
మారెను మారలేదు ఒక మందిరమేను మసీదుగా నటం 
చూరక పోరు పడ్డ తనయుల్‌ భరతాంబ మనంబులోన చ 
ల్లారని చిచ్చు పెట్ట; కను మన్నిట దేవుడు ఒక్కడే యనన్‌ 
శ్రీరహమాను ఇంట నరసింహముగా జనియించి గైస్తుయే! 


తెలుగువాడు 
ధనమున్న చాలు సద్గుణముతో పనిలేదు 
తెలుగువా డాతని తెగ పొగడును 
అధికార మున్నచో అర్హులన్నిటికిని 
ఆంధ్రు డాతనికి జోహారు లనును 


118 





ధనమధికారముల్‌ పెనవేసికొని యున్న 
తెలుగువా డాతని దేవు డనును 

ఈరెండు కలిగి రౌడీకూడ అయివున్న 
ఆం(ధు డాతడె పరమాత్ము డనును 


తెలుగు గడ్డపై నేడు ఈ త్రిగుణ శీల 
మున్నవానికి కొరత ఏమున్న దింక! 

ఏ ప్రభుత్వము చట్టాలు ఏవియైన 
సర్వవిధ భోగ భాగ్య గంధర్వు డతడు. 


ఏసీలు 
సమ్మరులో చలి అంటే 
నమ్మరు ఆనాడు, నేడు నమ్మించెద రా 
రమ్మని పిలుచును ప్రతి వా 
హమ్మున గల వాయుగతి నియంత్రణ యంత్రాల్‌! 


కరులు 
కరులను, అరివీరభయం 
కరులను, అను నిత్య శీతకరులైన సుధా 
కరులను, స్థిరచిత్తదివా 
కరులను, నరవరులను హితకరుల నుతింతున్‌! 





ప్యాదయపద్యం 


కవితాతత్వం 
ఏది కవిత్వ హేషయొ మరేది నిశాచరఘోషయో (గ్రహిం 
చేదినముల్‌ గతించినవి; చేతల, కూతల వ్రాతలందు జ్ఞా 
నోదయ దీప్తికంటెను వినోదనినాదపు గారడీలకే 
మోదము చెందు వెర్రిజనముల్‌ మనశ్రోతలు పాఠకోత్తముల్‌. 





బద్దత కనిబద్దతకు, వి 

రుద్దము లే దమృత కావ్యరూపరచనలో 
బుద్దియు అనుభూతియును, ప్ర 

బుద్ద మ్మగు సంగమమ్మె పూర్ణకవిత యై! 


గేయం రాసితి తొల్లిట 

రాయాలని పద్య కవిత రాసితి సుస్వే 
చ్భ్చాయుత వచన కవిత్వం 

హాయిగ రాసితిని ప్రక్రియాతీతుడనై! 


నొప్పులు 
కంటి పంటి నొప్పి కడుపు నొప్రైనను 
వచ్చిపోవు గాలి వాన వోలె 
కరకరమని ఆస్థికల కొరికి తిను మో 
కాళ్ల నొప్పి పోవు కాటిలోనె! 





మాయాదారి కాలం 
నీమోవీ నామోవీ 
ప్రేమానందంలో మూర్చిల్లిన గదిలో 
ఈ మాయదారి కొలం 
ఏమేమీ చేసిందో ఈశ్వరు డెరుగన్‌. 


సినారె 
శ్రీరాజిల్లు సినారె ఆంధ్రకవితా శ్రీశైలశృంగ ప్రవ 
ద్దారాపాత రసార్హనోన్ముఖ వియధ్గంగా వచో ధారుడై 
పూరించెన్‌ శివసత్యసుందర జగద్చోధాత్మశంఖమ్ము స్వాం 
తారామమ్ముల నిండ బ్రహ్మకళ పాొంగారన్‌ ప్రజాకోటికిన్‌! 


అమెరికా వంటలు 
వంటలు చేసిపెట్టుచును వాడిన పాత్రలు తోమిపెట్టుచున్‌ 
మంటలు లేని పొయ్యి పయి మాటికి మాటికి వేడి చేయుచున్‌ 
వంటకముల్‌ ప్రసన్నముగ వచ్చెడి పోయెడి వారి కీచ్చు తె 
లింటిసతుల్‌ భలే! ఆమెరికేశ్వరి కంటికి గర్వదీపముల్‌. 


(2-7-1989 నాడు వ్యూస్టన్‌ ౮6.4 లో ఆశువుగా) 


శారదహేల 
శారద సుమనస్తత్వవి 
శారద నవభావరసరసజ్ఞత చాంద్రీ 
శారద తారాపంక్తీ దృ 
శారద, నారాగ హృదయ శాంతిని కలచెన్‌! 





పురుషుల పరువు 
ధర కలదు పచ్చి వేశ్యకు 
ధరలేదే విటులకెంత దండోల్లైనన్‌ 
హరిహరులారా! మీ రిటు 
పురుషుల పరువులను తీయబూనుట తగునా! 


అవధానం 
దత్తాత్రేయుడు అవధా 
నోత్తము డనిపించె ధారయున్‌ ధారణయున్‌ 
చిత్తముల మత్తు గొలుప, గ 
మ్మత్తులతో నిర్వహించె మాన్యులు మెచ్చన్‌. 


ప్రవాసాంధ్రులు 


హేమరహే మతులుగ, 

ధామము పర్గాకమిడి సదా చైతన్యా 

రామ విహారులు, సాహి 

త్యామృతమును పంచు తెలుగుదనవు ప్రవానుల్‌! 


జె. బాపురెడ్డి 








భాగవతం 
సుందరశైలికి హృదయ 
స్పందనకర భావతతికి భాగవతమే న 
మందిరము, అందు దశమ 
స్కంధము బంగారు శిఖర సన్నిభమౌరా! 


గుండాలు 
గుండా కంటికి మధురస 
భాండమునా భామ కానుపట్టగ ఈ (బ్ర 
హ్మాండాధిపతిని నే నని 
తాండవ మొనరించె కామతామసమతియై! 


ఆలుమగలు 
పాదదఘ్నమైన బాధేమొ నీదైతె 
కంఠదఘ్నమైన కలతనాది 
ఆలుమగల మిపుడు ఆపాదమస్తకము 
కలిమియందు కష్టకాలమందు! 


దత్తపది 


rl 


ప్రజలు పడెడు పొట్టు పరమేశు డెరుగును 
కోట్లు పెట్టి దొంగ ఓట్లు కొవెడి 
స్వార్థపరులు ఎరుగజాలరు; “వాటరు 
గేట్ట తెరచు బందిపోట్టు వారు. 

(పాట్టు, కోట్లు, ఓట్లు, గేట్టు) 





ప్యాదయపద్యం భల PP EP PP rT అలకా నన 





జీవియస్‌ 
సాయిసుధార్చిత శ్రీరా 
మాయణ పారాయణమున మత్తిల్లిన జీ 
వీయస్‌ కోకిల పాడెను 
వేయివంసంతాల తెలుగు వినని పదమ్ముల్‌. 


ప్రజానాయకుడు 
వానప్రస్తాశ్రమమున 
ప్రాణేశ్వరిమీద ఆశపడి ఒక డాత్మ 
జ్ఞానేశ్వరిని త్యజించి, ప్ర 
జానాయకు డయ్యె మరల జంబూద్వీపే! 


పారసీ పరిమళం 
పూచెనా మొగ్గ, తిరిగి కాబోదు మొగ్గ 
కాని ఒకసారి పూవు, మొగ్గయు నొకపుడు 
గాను మారెడి నీతీయ కొవి మోవి 
కే ఘటింతును అంజలి ఏను సభియ! 
(ఒక పారసీక పద్య స్పూర్తితో) 


శ్రీరామవనవాసం 
ఆకుల్‌ రాలిన (మాకులే నడచి 
త్యాగావేశతన్‌ వెళ్లున 
ట్లే కాన్సించిన రామలక్ష్మణుల 
పృధ్వీజాత సీతన్‌ కనన్‌ 





సాకేతప్రజలేను కాదు పశు ప 
క్యానీకమే కాదు, ఆ 

క్రీకారణ్యము కూడ ఏడ్చినది 
కైకేయీ దురంతానికిన్‌. 


భాష - భావం 
భావము భాషపై తిరుగు 
బాటొనరించును భాష యేమొత 
ద్భావములోన జీవము ర 
వంతయు లేదని ఈసడించు, స్వా 
భావికమైన రూపగుణ . 
బంధములన్‌ విడనాడి భాషయున్‌ 


భావము మృగ్యమై తెలుగు 
వాజ్మయ వీధులు తెల్లబోయెడిన్‌ 











గిల్లింత పద్యాలు 
(వ్యావహరిక భాషా పద్యాలు) 
సంఘంలో జరిగే దు 
స్పంఘటనలమీద పద్యసాహిత్యంలో 
లంఘించుటకై నా స 
ర్వాంగాలకు నేర్పుతుంటి అతులిత ధైర్యమ్‌! 


పరిపాలనలో జరిగే 

పారపాట్లన్నింటి నెత్తి పొడవాలని, నే 
చురుకైన కలం పట్టా 

సరిచేసే వాళ్ళు ఉంటె నంతోషిస్తా! 


గణములు పోతే పోనీ 

గుణములు చెదరని వదాలు గుప్పిస్తే ఎ 
మనరట పండితులని ఈః 

అనుదిన గిల్లింత కవిత ఆరంభించా. 


అంతో ఇంతో తినకే 

సంతకముల్‌ చేయువాళ్ల సంఖ్య గణిస్తే 
ఎంతో ఉండదు, ఇకముం 

దింతకు అధ్యాన్నమైతె ఏం చేస్తామో! 


అవినీతిలేని చోటీ 
అవనీతలమందు ఎందు అగుపించ దనే 
అవగాహన ఉన్నా, మన 


కవగాహన కాదు భారతావని విషయమ్‌! 





జె. బాపురెడ్డి 
“నోటిస్తే ఓటిస్తా” 
“మాటిస్తే తప్పననెడి” మంతనములలో 


పాటించే నీతేమో 
చాటిస్తే వేయి పద్యశాలువ లిసా! 


నిత్యం సత్యం చెపితే 

అత్యాచారాలు ఘోరహత్యలు జరిగే 
దైత్యాధిపత్య దేశం 

ముత్యం వలె చిట్లి మాడి బూడిద కాదా! 


ఆకీ ఫసుల్లో జరిగే 
పాపాలకు అగ్గిపెట్టు పవననుతుడు ని 
రూపంలోనో జంబూ 


ద్వీపానికి వచ్చినవుడె! దేవుడు నత్యమ్‌! 


శుద్దులు, సిద్దులు, మేధా 

బుద్దులు విలువైనవేను భువిలో, అయినన్‌ 
బద్దత కలిగిన (త్రికరణ 

శుద్దే లేకుంటె అన్ని శూవ్యమ్మేరా! 


తెలియక తప్పులు చేస్తే 
తెలువుట సాధ్యమ్ము; కాని తెలిసి తెలిసియే 


తప్పులు చేసే 
తెలినికి తెలుపేది చావుదెబ్బ ఒకటియే! 








హృదయపద్యం 





చట్టం విలపిస్తూంది 
పట్లపగలె తనను మానభంగం చేస్తే 


ల్‌ 


పట్లించుకొన సంఘపు 


రు 


పొట్టన తను ఖర్మకాలి పుట్టితి నంచున్‌! 


లు 


నియమ నిబంధనలన్నీ 

భయభక్తులు ఉన్న పేద ప్రజలకె కానీ 
నయవంచనతో మనుషుల 

క్రయ విక్రయములు జరిపెడి మునులకు కాదోయ్‌! 


ఏపట్నంలో చూసిన 

దాపరికం విడినట్టి దాదాగరి ఇ 

ష్టా పరి పాలన మొనరిం 
చేపర్వమెకానుసించు శ్రీరఘురామా! 


వరకట్నం తేలేదని 

కొరకొర వేధించబడ్డ కోడళ్లకు ఏ 
ఉరితాడొ, కిరసనాయులొ 

వరములు గా వచ్చి తీర్చు పరితాపాలన్‌ 


కుల నిర్మూలన మంటూ 

కుల నిర్మాణాలు చేయు కుత్సిత మతులన్‌ 
నిలదీసి కూల్చు మేధా 

వులు అంబేద్కరులు మళ్లి పుట్టిదెపుడో? 








జె. బాపురెడ్డి 


మాటల దిగమింగుతు, ఆ 

ర్భాటంగా చిందులేయు రక్కసి సినిమా 
పాటల అరుపుల ధాటికి 

తూటులు పడె శ్రోతల చెవి తూటములకటా! 


ఇద్దరికంటే హెచ్చుగ 

వద్దర్రో పిల్లలంచు ప్రార్థిస్తున్నా 
హద్దులు మీరి, జనాభా 

వృద్ది స్వదేశాన్ని (మింగి చేస్తున్నదిరా! 


ఏ పథకం చేపట్టిన 

పాపాత్ములు కలిసిదొంగ పనులకు లోనై 
దోపిడి చేసేస్తుంటే 

ఏ పగిదీ జన్మభూమి వృద్దికి వచ్చున్‌! 


రౌడీల రాజ్య మిదియని 

రౌడీలే చెప్పుతూంటె రక్షణ కోసం 
రౌడీల అండజేరగ 

దౌడులు తీస్తుంది ప్రభుత ధైర్యం లేకన్‌ 


మోసంలేని ప్రదేశం 

దేశంలో లేదనియెడి స్థితిని నిరూపిం 
చేశాము, అందుకే ఏ 

దేశమయిన భయపడు మనదేశం అంటే! 


